డా. తాడేపల్లి పతంజలి 


నమక చమకాలు 


(అర్థ తాత్సీర్య విశేషాలు & అభిషేక విధి) 


ప్రచురణ కర్త 


గుడిసాదీ శీరానుకృష్ణశర్శ 


నమక చమకాలు (అర్థ తాత్పర్య విశేషాలు) 


వే గ నమక చమకాలు 


(అర్థ తాత్పర్య విశేషాలు) 


రచన : 
డా. తాడేపల్లి పతంజలి 


కాపీరైట్స్‌ : రచయితవి 


ప్రథమ ముద్రణ: 
డిసెంబరు - 2016 
ద్వితీయ ముద్రణ: 
పిబ్రవరి - 2019 


ప్రతులు : 1000 


మూల్యం : 

రూ. 160.00 

ప్రచురణ కర్త, (ప్రతుల కొరకు: 
గుడిపాటి శ్రీరామకృష్ణ శర్మ 
17-25/83B, ధర్మపురి కాలనీ, 
ఉప్పల్‌, హైదరాబాదు. 500039. 
ఫోన్‌: 9490469300 


ముద్రణ : 

సంహిత గ్రాఫిక్స్‌ 

హనుమాన్‌ గుడివెనుక, అమీర్‌పేట 
హైదరాబాద్‌ - 500 016. 

ఫోన్‌: 23731620/23741620 


జ్ర తాడేపల్లి పతంజలి 


నమక చమకాలు (అర్థ తాత్పర్య విశేషాలు) 


RUSHIPEETHAM CHARITABLE TRUST 
SRI LALITHA DHAMAM 

PLOT NO 299/300 

Phase I, Saket colony 

ECIL post, Secunderabad - 500 062, 

Tel: 040-2713 2550 


email:samavedamshanmukhasarma@gmail.com 
http://www.saamavedam.org/ 


శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారి ఆశాసనము 


అర్థ స్ఫూర్తితో చేసే అనుష్టానం సార్థకతని సంతరించి, కృతకృత్యుల్ని 
చేస్తుంది. తన సాధనను ధన్యం చేసుకొనేందుకు రుద్ర నమక చమకాలను 
భాష్య సహితంగా అధ్యయనం చేసి, ఈ గ్రంధాన్ని రూపొందించిన 
శివార్చనాపరులు డా. తాడేపల్లి పతంజలి గారు దానిద్వారా అక్షరములతో 
రుద్రాభిషేకం చేశారు. 


అర్థ-తాత్సర్య-విశేషములు... అనే విభాగాలతో రుద్ర మంత్రాలను 
యథోచితంగా చక్కని తెలుగులో అందించారు. అతివిస్తారము, అతిక్లుప్తత- 
లేకుండా, జిజ్ఞాసువులకు సుబోధకమయ్యేలా సరళ సుందరంగా రచించిన 
తీరు అభినందనీయం. వీరికి నాపై ఉన్న ఆత్మీయతాభావానికి బహుధా 


ధన్యవాదాలు. 


విశేష రచన ద్వారా మంత్రంలోని ప్రత్యేక భావాలు తెలియడమేకాక, 
మన సంస్కృతిలో ఉన్న వైశిష్ట్యం, కొన్ని శాస్తాంశాల పరిజ్ఞానం కూడా 
విశదమౌతున్నాయి. ఏక మంత్రరాశిగా ఉన్నరుద్రంలో, ప్రతిమంత్రము ఒక 
నిర్దిష్ట ఫలార్థమై ప్రయోగింపబడుతుందని కొన్ని శాస్త్రాలు చెబుతున్నాయి. 
వాటి ముఖ్య విషయాలను కూడా ఇందులో తెలియజేశారు. అధ్యయనార్థమే 
కాక, అనుష్టానార్థం కూడా ఉపయుక్తమయ్యే సద్దంథమిది. 


తాడేపల్లి పతంజలి (క) 


లో 1 నమక చమకాలు (అర్ధ తాత్పర్య విశేషాలు) 


వో రచించేటప్పుడు తానూ చేసిన అధ్యయనం, అవగాహన ఒక సాధన 
(| € YY అయితే, అది తోటి సాధకులకు ప్రయోజనకారిగా అందించడం మరొక 
ప్రత్యేక వరివస్య. 


గ్రంథ రచయిత డా. తాడేపల్లి పతంజలి, ప్రచురణకర్త గుడిపాటి 
శ్రీరామ కృష్ణశర్మ గార్లకు శివానుగ్రహ ప్రాప్తిరస్తు. 
ఈ శివమయమైన సద్దంథానికి నమస్కరిస్తూ ... 


Fa Do baa / 
| 10 [6 


నమక చమకాలు (అర్థ తాత్పర్య విశేషాలు) 


ఓం నమశ్శివాయ 


అక్షరాఖిపే ఇక వినతి 


ముందుగా ప్రత్యక్షదైవములు నా తల్లిదండ్రులు తాడేపల్లి 
పార్వతీశశాస్తి, సుశీలలకు నా నమస్కారములు. 


ఆధ్యాత్మికంగాను, సాహిత్య పరంగాను వారి కాలిగోటికాన యొక్క 
కాంతికి ఏమాత్రం సరిపోను - కేవలం-వారి వంశములో జన్మించిన ఒకే 
ఒక్క అదృష్ట బంధు విశేషము చేత-వారిని స్మరించే అదృష్టం కలిగింది 
కాబట్టి-పెదనాన్నగారు-బ్రహ్మశీ తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రి 
గారిని స్మరిస్తూ చేమోడ్పులు అందిస్తున్నాను. 

ఆఆలు దిద్దించిన గురువు దగ్గరనుంచి నా జ్ఞాన శరీరాన్ని పెంచిన 
ప్రతి గురువుకి అంజలిస్తున్నాను. 

నా జీవన ప్రయాణంలో సహచరిగా నా అభివృద్ధికి భాగస్వామిని 
అయిన నా అర్థాంగి మీనాక్షికి, చిరంజీవినులు దీప్తి, కావ్యలకు ఆశిషములు. 

న 


ణీ రుద్రాధ్యాయము-నమకచమకములు అను ఈరెండు 
ప్రశ్నములకు తెలుగులో అర్ధ తాత్పర్య విశేషములు నాశైలిలో-నా పేరు 
మీదుగా వ్రాసినది పరమశివుని కరుణా కటాక్ష వీక్షణము. ఇది అతిశయోక్తి 
కాదు. సహజోక్తి. 

రచనా చాపల్యం నాలో విడువని ఒక గుణం. రచనను 
చేయాలనిపిస్తుంది. నీకు ఆ అర్హత లేదని, నీకేం తెలుసని- నువ్వెంత 
చదివావని-మనస్సు హెచ్చరిస్తుంటుంది. కాని రచనా చాపల్యం మనస్సును 
లొంగదీసుకొంటుంటుంది. 11 పుస్తకాలు ఇలానే రచనా చాపల్యం 
వ్రాయించింది. ఇది 12 వ పుస్తకం. 


బ్రాహ్మీ ముహుర్తములో -తెల్లవారు జామున లేచి-నమకచమకాది 
దైవప్రార్థనలు వలుకుట, వినుట ఒక అలవాటుగా మారింది. 
నమకచమకాలు వింటున్నప్పుడు అర్ధం తెలుసుకొందామని దైవకృపచే కోరిక 


తాదేపలి పతంజలి తి 


౧m 


1 ఖ] నమక చమకాలు (అర్థ తాత్పర్య విశేషాలు) 


గ | కలిగింది. నెను తెలుసుకొన్న అర్థాన్ని -ముఖపుస్తకంలో (ఫేస్‌ బుక్‌) పోస్ట్‌ 
చేయటం 2012 నుంచి ఒక అలవాటుగా పెట్టుకొన్నాను. 


నా రెండు పుస్తకాలను ప్రచురించి, మూడో పుస్తకం లింగోద్భవ 
మాలికాస్తుతి ప్రచురించబోతున్న  పెద్దలు,సౌజన్యమూర్తి శ్రీ రావి 
మోహనరావుగారు ఆగష్టు 2015 నుండి తమ ఆత్మజ్యోతి మాస పత్రికలో 
ఈ నమకచమక అర్థ తాత్పర్య విశేషాలను ప్రచురించటం మొదలుపెట్టారు. 
పుస్తకంగా ఎప్పుడు వేస్తున్నారని చరవాణులు, సందేశాలు ప్రారంభమయ్యాయి. 
సభలు-సమావేశాలకి వెళ్ళినప్పుడు-ఆత్మీయులు శ్రీ గిరిజా మనోహర్‌ 
బాబుగారు, కృష్ణమూర్తి గారు మొదలయిన మిత్రులు ప్రచురణ ఎప్పుడు 
మిత్రమా? అని ఆప్యాయంగా అడిగేవారు. “రచన మొత్తం పూర్తి కానివ్వండి.” 
అని నవ్వేసి ఊరుకొనే వాడిని. 
dak 


ఈ నేపథ్యంలో శివుని (ప్రేరణతో పెద్దలు శీ గుడిపాటి శ్రీ 
రామకృష్ణశర్మ గారినుండి 28-11-2015న ఇలా విద్యుల్లేఖ (మెయిల్‌) 
వచ్చింది. 
ఆర్యా, నమస్మారము. 

“నిన్నటిరోజు శ్రీరు ద్రాధ్యాయము పారాయణ చేయుసమయమున 
అర్థంతెలుసుకుని చేసిన బాగుండునని తలపుతో 60౦౩6 లో వెతుకుతుంటే 
మీయొక్క వివరము లభించినది. మీరురచించిన నమక-చమకములకు 
ప్రతిపదార్ధ సహిత తాత్సర్యముతో పుస్తకము పొందుటకై ఈమెయిల్‌ 
పంపుతున్నాను. ఎక్కడ లభ్యమగును? పుస్తకము పొందువిధానము 
వివరించగలరు” 

ఇది వారితో నా మొదటి పద పరిచయము. 


తరువాత 2016 మే 04వ తేదీన ఇంకొక విద్యు లేఖలో “Thad 
an idea of getting your work “నమక చమకాలు-తెలుగు టీకి” [0106 
with your guidance. You examine the issue. On completion of 
the work we can do it. Really a great work. Srisaila Devas- 
thanam brought out a book similar not so exhaustive that too 


(6) తాదేపల్లి పతంజలి 


నమక చమకాలు (అర్థ తాత్పర్య విశేషాలు) 


only for నమకం. చమకానికి అనువాకానికంతటికి కలిపి తాత్పర్యము 
మాత్రము ఇచ్చారు. గనుక ఆస్తిక మహాశయులకిది యెంతయూ 
ఉపయుక్తము.” అనిథ్రీ రామకృష్ణ శర్మగారు వ్రాసారు. కాదనలేకపోయాను. 


వారి సౌజన్యాన్ని ప్రస్తుతిస్తూ నమక చమక ప్రచురణకు 
అంగీకారం తెలిపాను. 


ఫ్‌ ] 


శ్రీ రామకృష్ణ శర్మగారిని, వారి కుటుంబాన్ని నమక చమకం 
అక్షరాభిషేకం పొందుతున్న శివయ్య ఆయురారోగ్యాభివృద్దులతో సదా చల్లగా 
రక్షించాలని ప్రార్థిస్తున్నాను. 
Alaa 
రు[దవముంటే ఏమిటి? శతరు[దీయవుంటే ఏమిటి? 
నమకచమకాలంటే ఏమిటి? అనువాకమంటే ఏమిటి? -ఇలాంటి 
ప్రశ్నలన్నింటికి నాకు చేతనయినంతవరకు పుస్తకంలో జవాబులిచ్చాను. 


ఈపుస్తకానికి శ్రీ మత్సాయన మాధవాచార్య వేదాంత ప్రకాశార్థ 

భాష్యము, శ్రీ భట్టభాస్మర భాష్యము, డా. వి. సదాగోపన్‌ గారి క్రీ రుద్ర 
వ్యాఖ్యానం, కంచి కామకోటి పీఠం వారు ప్రచురించిన శ్రీ వి.ఆర్‌ కృష్ణన్‌ 
గారి వ్యాఖ్యానం, సుందరరరామశాగషస్తి గారు వ్రాసిన వ్యాఖ్యానము 
ఆధారములు. 

అర్థ నిర్ణయానికి నేను ఆధారపడిన నిఘంటువులు ఇవి. 
శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912 
ఆంధ్రవాచస్పత్యము (కొట శ్యామలకామశాస్త్రి) 1958 (2వ ముద్రణ) 
ఆంధ్రశబ్బరత్నాకరము (చెలమచెర్ల రంగాచార్యులు) 1966 
తెలుగువ్యుత్పత్తికోశం (ఆంధ్రవిశ్వకళాపరిషత్తు) 1978 
వావిళ్ల నిఘంటువు (వావిళ్ల) 1949 
శబ్దార్థదీపిక (ముసునూరి వేంకటశాస్త్రి) 1956 
శ్రీహరి నిఘంటువు తెలుగు-తెలుగు (రవ్వా శ్రీహరి) 2004 
తెలుగు నిఘంటువు తెలుగు-తెలుగు (జి. ఎన్‌. రెడ్డి-ఆం. ప్ర.సా.అ.) 
1979 
9. తెలుగు పర్యాయపద నిఘంటువు (జి. యన్‌. రెడ్డి) 1990 
10. సీమపలుకువహి - అచ్చతెనుగుమాటలపేరుకూర్పు (ఆదిభట్ల 


00 రాలా ల ఫం ౯ 


తాడేపల్లి పతంజలి ట్ర 


| ఖే నమక చమకాలు (అర్థ తాత్పర్య విశేషాలు) 


నారాయణదాసు) 1967 
11. పురుషోత్తమ కవీయము అనుశబ్దరూపప్రబోధకనిఘంటు త్రిత 
యము (నాదెళ్ల పురుషోత్తమకవి) 1918 
12. పురాణనామచంద్రిక (యెనమంద్రం వెంకటరామయ్య) 1879 
13. సంకేతపదకోశము (రవ్వా శ్రీహరి) 2002 
14. పారమార్ధికపదకోశం (పొత్తూరి వేంకటేశ్వరరావు) 2010 
15. సంస్కృతన్యాయములు (కూచిభొట్ల ప్రభాకరశాస్త్రి, ఘట్టి లక్ష్మీ 
నరసింహశాస్త్రి) 1939 
16. సంస్కృతన్యాయదీపిక (రవ్వా శీహరి) 2006 
17. అమరకోశము -(వావిళ్ల ప్రతికి పునర్ముద్రణ) శ్రీ జయలక్ష్మీ పబ్లికేషన్స్‌, 
హైదరాబాద్‌ 
పైన పేర్కొన్న గ్రంథ రచయితలందరికి ధన్య వాదములు 
వావిళ్ల సంస్థ అంటే పుస్తక రంగంలో ఐయస్‌ఐ మార్చ్‌ (ఇండియన్‌ 


స్టాండర్స్‌ ఇన్‌స్టిట్యూట్‌) అనే విశ్వాసము వలన నమక చమక పాఠాలను 
వారి పుస్తకాలనుంది యథాతథంగా స్వీకరించాను. 


Aadakk 


(బ్రహ్మీ సామవేదం షణ్ముఖశర్మగారు పుంభావ సరస్వతి. 
ఆర్పసాాహిత్యంపై సాధికార ద్రఢిమ కలిగినవారు. వారు ఈ పుస్తకానికి 
ముందు మాట వ్రాయటం నా అద ఎష్టంగా భావిస్తూ, వారికి నమోవాకములు 
అర్పిస్తున్నాను. 

ade 


సంధ్యావందన సమయంలో అంగన్యాస కరన్యాసాలు చేస్తారు. 
ఇవి రెండు భాగాలు. 1. అంగన్యాసం, 2. కరన్యాసం. “ఓమ్‌ తత్సవితుః 
బ్రహ్మాత్మనే హృదయాయ నమః అంటూ హృదయస్మ్థానాన్ని స్పృశించడం, 
అదే పద్ధతిలో గాయత్రి మంత్రంలో మిగతా భాగాలను ఉచ్చరిస్తూ శిరస్సు, 
శిఖాదులను స్పృశించి ఓమ్‌ ప్రచోదయాత్‌ సర్వాత్మనే అస్రాయఫటొ అనడం, 
కుడిచేతి చూపుడు వేలు పైకి ఉండే విధంగా చూపుడు వేళ్ళు రెండింటిని 
లంకెవేస్తూ 'దిగ్భంధల అనడం అంగన్యాసం. 


ఛి తాడేపల్లి పతంజలి 


నమక చమకాలు (అర్థ తాత్పర్య విశేషాలు) 


కరన్యాసంలోనూ గాయత్రీ మంత్ర భాగాలను ఉచ్చరిస్తూ అంగుష్ట (జ. 


తర్జని, మధ్యమ, అనామిక, కనిష్టిక వేళ్ళను బొటన వేలిని తర్దనితోనూ, 
మిగతా వేళ్ళను బొటన వేలితోనూ తాకాలి. మంత్రంలో చివరి భాగమైన 
“ఓమ్‌ ప్రచోదయాత్‌ అన్నప్పుడు ఒక అరచేతి వెనుక భాగంతో రెండవ అరచేతిని 
రాయడం కరన్యాసం చివరి అంశం. (పారమార్థికపదకోశం) 


ఇదే పద్ధతిలో నమక చమకాలను మహాన్యాస పూర్వకముగా 
చేయాలి. 


శీ రుద్ర జప, హోమ, అర్చన, అభిషేకాదులు చేయుటకు అధికారి 
కావటానికి, వాటికి ముందు మహా మహిమలు కలిగిన రుద్రుని తన (ఆత్మ) 
యందు నిలుపుకొనే రౌద్రీకరణ ప్రక్రియను మహాన్యాసము అంటారు. 
పంచాంగన్యాసములలో వివిధ మంత్రాలు చదువుతూ , తన సర్వాంగములను 
తాకుతూ, రుద్రుని తనలో ప్రవేశపెట్టి రుద్రార్చనకు అధికారిని చేసే విశిష్ట 
ప్రక్రియ మహా న్యాసము. 

గురు ముఖతః దీనిని నేర్చుకొని నమక చమకాలను స్వరసహితముగా 
చదివి శ్రీ శివానుగ్రహాన్ని అందరూ పొందాలని కోరుతున్నాను. 

౩౧౧౧౧ 


నాకు దూరదర్శన మాధ్యమాలలో (టీవీ ఛానల్స్‌లో) మాట్లాడే 
భాష అలవాటు అయినందువల్ల వ్యాకరణ విరుద్ధమయిన వ్యావహారిక భాష 
ఈ నమక చమక రచనలో అక్కడక్కడ తొంగిచూస్తుంటుంది. పెద్దలు ఇది 
గమనించ మనవి. 


ఎంతగా కళ్లలో ఒత్తులు వేసుకొని చూసినా అక్షర దోషాలు ఈ 
పుస్తకంలో ఇంకా ఉన్నాయేమోనని ఒక సంశయం. దయచేసి పెద్దలు 
మన్నించవలసినదిగా మనవి. మీరు గమనించిన దోషాలను నా చిరునామాకు 
తెలియచేస్తే వాటిని మలిముద్రణలో సవరించుకొంటాను. 


ధన్యవాదములు 


- దా. తాదేపల్లి పతంజలి 
patanjalil 576@gmail.com 


M.A.,B.L 
తట్టీ సాయి ధామం”, 
ధర్మపురి కాలని, 

ఉప్పల్‌, హైదరాబాద్‌-500 039 


మనవి 


తొలుతగా నా తల్లిదండ్రులు శ్రీ గుడిపాటి సత్యనారాయణ శర్మ, 
కనకదుర్గ గార్లకు నా వందనములు. 

అటులనే విద్యగరిపినట్టి గురువులకు, ఆధ్యాత్మిక జీవన 
ప్రయాణానికి చేయూతనిచ్చి 'తారక మంత్రోపదేశము ఒసగిన నా తండ్రి 
గారైన శ్రీ సత్యనారాయణ శర్మ గారికి నమస్మరించుచున్నాను. 

ఒక విధముగా నేను బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖశర్మ గారికి 
“ఏకలవ్యశిష్యుడను. జూలై 1999లో వారి బుషిపీఠం - భారతీయ మానస 
పత్రిక ఆవిర్భావము మొదలు నేటి వరకు ఆ పత్రిక పాఠకుడను. ప్రతి 
సంవత్సరము జులై నుండి జూన్‌ వరకు గల వచ్చిన బుషిపీఠం 12 పత్రికలను 
బౌండు చేయించి నా పుస్తక భాండాగారములో భద్రపరచుకుంటున్నాను. 
ఇలా - నాటి నుండి నేటి వరకు వచ్చిన బుషిపీఠం పత్రికలన్నీ నా దగ్గర 
ఉన్నాయి. 

2004వ సంవత్సరములో అష్టలక్ష్మి దేవాలయంలో బ్రహ్మశ్రీ 
సామవేదం షణ్ముఖశర్మ వారి శ్రీ విష్ణు సహస్రనామ ప్రవచన సమయములో 
వారి పరిచయమేర్పడినది. నాటి నుండి వీలున్నంతవరకు ఆసక్తితో వారి 
ప్రవచనములకు హాజరగుట జరుగుతోంది. ఈ క్రమములోనే 2014లో 
“సియాటిల్‌ - రెడ్మాండ్‌లోని హిందూ దేవాలయములో 5౪౯74 వారి 
ఆధ్వర్యంలో జరిగిన వారి ప్రవచన కార్యక్రమమునకు హాజరగుట జరిగినది. 
బుషిపీఠం ప్రచురణలు - పుస్తకాలు లుగాణు లు ఖరీదు చేసి వినుట 
జీవితంలో భాగమయినది. 

మా నాన్నగారు నాటిన 'శివార్చని అనే బీజము బ్రహ్మశ్రీ సామవేదం 


(10) తాదేపల్లి పతంజలి 


నమక చమకాలు (అర్థ తాత్పర్య విశేషాలు) 


ప్రవచనములు వినుట ద్వారా మొక్క రూపము సంతరించుకుని నేడు 
వేళ్ళూనుకొని వృక్షమయి దినదినాభివృద్ధి చెందుచున్నది. బ్రహ్మశ్రీ సామవేదం 
షణ్ముఖశర్మ గారు ఈ పుస్తకము గురించి తమ అమూల్య అభిప్రాయ 
సహిత అశిషములు ఇచ్చుట వాస్తవానికి శివానుగ్రహమే తప్ప ఇంకొకటి 
కాదు. 

2015-నవంబర్‌ నెలలో నేను సియాటిలొలో ఉండగా శివానుగ్రహ 
ముతో ఆచార్య తాడేపల్లి పతంజలి గారితో “ఇ-మెయిల్‌ ద్వారా 
పరిచయమేర్చడినది. ఆపై చరవాణిలో సంభాషణల ద్వారా వారు “ఆత్మజ్యోతి” 
(ఆధ్యాత్మిక - వైజ్ఞానిక మాస పత్రిక) లో 2015 ఆగష్టు నెల నుంచి 
ధారావాహికగా “నమక, చమకాలు-తెలుగు టీక” శీర్షికన ప్రచురణ 
జరుగుతూ ఉందని తెలుసుకొని అట్టి దానిని పుస్తక రూపంలో ప్రచురించిన 
ఉపయుక్తముగా ఉండును కదా అనే ప్రేరణతో శ్రీ పతంజలి గారిని 
సంప్రదించగా సహృదయముతో వారు అంగీకరించిరి. ఈ నేపథ్యంలో 
“నమక, చమకాలు-తెలుగు టీక” పుస్తక రూపములో ఈ విధముగా ఈశ్వర 
ప్రసాదముగా సాక్షాత్మరిస్తోంది. 

“అర్థం తెలియని చదువు గుడ్డి ఎద్దు చేలో పడ్డట్టే - కనుక నీవు 
చదివేది ఏదైనా అర్థం తెలుసుకొని ముందుకు సాగు” అని మా నాన్నగారు 
చెప్పేవారు. ఈ ఆదేశం నాకు నమక చమకాలు అర్థం తెలుసుకొని శివాభిషేక 
అర్చనాదులు చేయవలెనను కోరిక కలిగించినది. 

శ్రీశైల సంస్థానము వారి నమక ప్రచురణ, శ్రీ పాతూరి సీతారామ 
ఆంజనేయులు గారి “రుద్రార్చనాభిషేక విధి మరియు వారితో వ్యక్తిగత 
సమావేశము నా కోరికను కొంత వరకు తీర్చినవి. 

ఆపై బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖశర్మ గారి ప్రవచనములు, 
బుషిపీఠం - భారతీయ మానస పత్రిక నా అభిలాష నెరవేర్చుటలో 
దోహదపడినవి. అటుపై ఈశ్వర ప్రసాదంగా “నమక చమకాలు - అర్థ 
తాత్పర్య విశేషాలు” అను పుస్తకముతో నా కోరిక సంపూర్ణముగా నెరవేరినది. 

కోరినంతనే ఈ గ్రంథ ప్రచురణకు అంగీకరించిన డా॥ తాడేపల్లి 
పతంజలి గారికి నా కృతజ్ఞతాభివందనములు. వారిని, వారి కుటుంబాన్ని 
ఆ సదాశివుడు రక్షించు గాక! 


తాడేపల్లి పతంజలి 0 


ళో నమక చమకాలు (అర్ధ తాత్పర్య విశేషాలు) 


| టా! ఎన్నో పనులున్నా వీలు చేసుకొని నాపై అభిమానముతో బ్రహ్మశ్రీ 
క్‌ 


శ ఆ yy సామవేదం షణ్ముఖ శర్మ గారు వారి అమూల్య అభిప్రాయంతో కూడిన 
\ " _ ఆశీస్సులు అందజేసినందుకు వారికి కృతజ్ఞతాభివందనములు. 
“శివ నీ నామము సర్వవశ్యకరమౌ శ్రీకాళహస్తీశ్వరా” అన్న ధూర్జటి 
వాక్కుకు నిదర్శనం ఈ పుస్తక ప్రచురణ. 
శివేభక్తి శృివేభక్తి శ్చివేభక్తిర్భవే భవే!! 


బుధజన విధేయుడు 

గుడిపాటి శ్రీరామకృష్ణ శర్మ 
ఉప్పల్‌, హైదరాబాద్‌ - 500 039 
9490469300 


హరహర మహాదేవ 
నమక చమకాలు - ద్వితీయ ముద్రణకు ముందుమాట 


మేము ప్రచురించిన “నమక చమకాలు” అర్థ తాత్పర్య విశేషాలు తొలి ముద్రణ 
అతిత్వరలోనే ఆస్తిక మహాశయులను చేరుటతో ప్రతులన్నియు చెల్లిపోయినవి. పెక్కుమంది 
ఆస్తికుల నుంచి పుస్తకములు కావలనెడి అభ్యర్థనతో బాటు, పుస్తకములో “అభిషేక విధితో 
పాటు నమక చమకములను స్వరసహితముగా అందజేసిన మిక్కిలి ఉపయుక్తముగా నుండుననెడి 
సూచనలు చేసిరి. 
వారి సూచనలను దృష్టినిడుకొని మేము ఈ ద్వితీయ ముద్రణలో ఈక్రింది మార్పులు 
చేసాము. 
1. అభిషేక విధి -స్వరసహితముగా నమక చమకాలు 
2. స్వరసహితముగా గురుముఖతః (్రీ రుద్ర పాఠం చెప్పుకొను వారికి కూడా ఉపయుక్తముగా 
ఉండునని బుషులు శ్లోక రూపములో అందజేసిన శ్రీ గణేశకృత రుద్రాధ్యాయము 
అనుబంధము 1 మరియు 2లు గా పొందుపరచితిమి. 
ఈ పుస్తకము ద్వితీయ ముద్రణకై అత్యంత శ్రద్ద వహించి సహకరించిన గ్రంధకర్త 
డా. తాడేపల్లి పతంజలి గారికి ధన్యవాదములు. అటులనే మిత్రులు శ్రీ కె. నరేంద్ర గారు ఈ 
పుస్తక ముద్రణకై అందించిన సహకారములు మరువలేనివి. వారికి మా కృతజ్ఞతలు. 
ఈ పుస్తకాన్ని చదివి, ఆకళింపు జేసుకొని శ్రీ రుద్రుని అర్చించి ఆస్తికులు మా ఈ 
ప్రయత్నాన్ని సఫలం చేయగలరని ఆశిస్తున్నాము 
పుస్తకములో దోషములను మాద్నష్టికి తెచ్చిన, ఏవేని మార్పులు కూర్చులు కూడా తెల్పిన 
మలిముద్రణలో తప్పక చేర్చగలము. 
లోగడ చూపిన ఆదరణ ఈ 2వ ముద్రణ పట్లచూపగలరని ఆశిసూ.... 
శీః 
మంగళం మహత్‌ 
హైదరాబాద్‌ గుడిపాటి శ్రీ రామకృష్ణ శర్మ 
మాఘ శుద్ధ పూర్ణిమ ప్రచురణ కర్త 
(19-2-2019) 
తాదేపల్లి పతంజలి (13) 


| నే నమక చమకాలు (అర్థ తాత్పర్య విశేషాలు) 


నమక చమకాలు (అర్థ తాత్పర్య విశేషాలు) 


ఓం నమశ్శివాయ 
ఓం నమో భగవతే రుద్రాయ 


“శివా ! నువ్వు ఇటువంటి వాడివి. నీకు నమస్కారము” అని చెప్పేది 
నమకము.'ఓ శివా! ఇది కూడా (చ) నాకు ఇవ్వు. (మే)'” అని ప్రార్థనా 
పూర్వకంగా చెప్పేది చమకము. నమకము, చమకము కలిపితే అది 
శతరుద్రీయము. 

సహస్రము అంటే 'వేయి అని కాదు. అనంతము- అంటే లెక్కపెట్టలేనన్ని 
అని అర్థం చెప్పుకోవాలి. అలాగే శతరుద్రీయములోని శతకు -వంద - 
అని అర్థం కాదు. అనేక అని చెప్పుకోవాలి. అనేకమంది శివులు కనబడేది 
శతరుద్రీయము. ఈ నమకచమకాల ప్రార్థనా శ్లోకము ఇది. 


ఆపాతాళ నభః స్థలాంత భువన (బ్రహ్మాండ మావిర్చవ 
జ్యోతిః స్ఫాటికలింగమౌళి విలసత్‌ పూర్ణేందువాంతామృతైః, 
అసోకావ్లత మేకమీశ మనిశం రుద్రానువాకం జపన్‌ 
ధ్యాయేదీప్సిత సిద్ధయే (ధ్రువపదం విప్రోభిషించేచ్చివమ్‌. 


ప్రతి పదార్థము 

ఆపాతాళ = పాతాళము మొదలుకొని, 
నభః స్థలాంత = ఆకాశతలము తుదిగాఉన్న, 
భువన = భువనములతో గూడిన, 
(బ్రహ్మాండం = బ్రహ్మాండరూపముగా 
ఆవిర్భవత్‌ = ఆవిర్భవించు 

జ్యోతిః స్పాటికలింగ = జ్యోతిర్మయమగు సృటికలింగము యొక్క 
మౌళి = తలపై 

విలసత్‌ క వెలుగు, 

పూర్ణేందు క నిండు చంద్రుని నుండి, 
వాంత = కురియు, 


(టు వమ ఉద్దిరణే) 


జీ)... నమక చమకాలు (అర్థ తాత్సర్య విశేషాలు) 


ఈశం 
ఈప్సితసిద్ధయే 
అనిశం 
రుద్రానువాకాన్‌ 
జపన్‌ 

ధ్యాయేత్‌ 
ధ్రువపదం 
శివం 

విప్రః 
అభిషించేత్‌ 


తాత్పర్యము 


అమృతములచే, 

దట్టముగా ముంచబదినట్టియు, 
కేవలుడగు, 

ఈశ్వరుని, 

కోరిక నెరవేరుటకు, 
ఎల్లపుడును 
రుద్రానువాకములను, 
జపించుచు, 

ధ్యానించునది, 
మూడుకాలములందును చెడని, 
శివుని, 

విప్రుడు, 

అభిషేకించునది. 


పాతాళం నుండి ఆకాశం వరకూ సమస్తం ఒకటే లింగం. ఆ లింగ 
రూపం బ్రహ్మాండం (బ్రహ్మ + అండం అనగా ఒక కోడి గుద్దు ) 


ఆ వెలుగులతో కూడిన జ్యోతిర్మయమయిన లింగం శుద్ధమయిన 


సృటికంలా ఉంటుంది. 


మౌళి అంటే తల. కనుక ఆ తలలో చంద్రమండలం ఉంది. చంద్రుని 
లోని ఆ అమృతం శివలింగం తల నుంచి క్రిందకి అభిషేకంలా పడుతోంది.. 
అందువల్ల బ్రహ్మాండంలో ఉన్నలోకాలన్నింటికి కూడా ఈ అమృతధార 
వలన చల్లదనం కలుగుతోంది.! శివలింగానికి అభిషేకం చేసేటప్పుడు, 
మూడు కాలాల్లోనూ నమకచమకాలు చదివేముందు ఈ శ్లోకం చదువుతూ 
ఈ సృష్టి మొత్తంగా వ్యాపించిన ఆ మహాశివ లింగానికి అభిషేకం చేస్తున్నా 


మని భావించాలి. 


తాదేపల్లి పతంజలి 


నమక చమకాలు (అర్థ తాత్పర్య విశేషాలు) 
విశేషాలు 


1. ఈశ్లోకమున “అస్తోకాప్త్రతమేకమ్‌'కు బదులు “అస్తోకాప్లత లోకమ్‌” అనియు 
“(ధువపదమ్‌'కు బదులు “అద్రుతపదమ్‌” అనియు “ఆవిర్భవత్‌' అనుటకు 
“ఆవిస్సురత్‌ అనియూ ఇతర పాఠాలు ఉన్నాయి. 

2. “ఆపాతాళ నభః స్థలాంత భువన (బ్రహ్మాండమ్‌”అను మొత్తాన్ని ఒక 
పదంగా( సమస్త పదము) భావించి కొంతమంది అర్థం చెప్పారు. 
పాతాళము మొదలు ఆకాశము వరకు బ్రహ్మాండాన్ని ప్రతిబింబిస్తూ స్సాటిక 
లింగమున్నదని వివరించారు. “ ఇక్కడ ఈ అర్థములో వీరు “అసోకాఫ్లత 
లోకమ్‌” అని చదివి దానిని “ఈశి పదానికి విశేషణముగా చెబుతారు. 

3. ఇంకొందరు-“బ్రహ్మోండ మభీతః (=అంతటా బ్రహ్మాండము వ్యాపించి 
ఉన్నది) అని అధ్యాహరించి(= ఊహించి) (బ్రహ్మాండమును 
ద్వితీయావిభక్తిగా చెబుతూ (బ్రహ్మాండ మంతటను ఆవిః స్ఫురజ్టోతిః - 
ప్రకాశించు (ఆవిస్ఫురత్‌) శివస్వరూప మని చెబుతారు.. 

4. అర్థముల్లో కొంచెము తేడా ఉన్నప్పటికీ తాత్పర్యమొకటే. 

5. నడిచే దేవుడు కంచి స్వామి ఈ శ్లోకానికి ఇలా వ్యాఖ్యానం చేసారు. 


పాతాళలోకంనుండి ఆకాశపర్యంతము వ్యాపించి ప్రకాశిస్తున్న స్ఫటిక 
లింగాన్ని అభిషేకిస్తున్నాను - అని దీనిభావం. సృటికలింగం నిర్లిప్తమైనది. 
శుద్ధమైనది. నైసర్గికంగాగాని, బెపాధికంగాకాని అది పరిణామం చెందు 
తుంటుంది. అది గుణదోషరహితమైనది. జ్ఞానమెట్లు నిరంజనమో, పరిశు 
ద్ధమో సృటికమూ అట్లే పరిశుద్ధమైనది. పచ్చని ఆకును దానిమీద ఉంచితే 
అది పచ్చగానూ, ఎర్రని పూవుతో అలంకరిస్తే ఎర్రగాను కనపడుతుంది. 
స్వతహాగా అది నిర్వికారమైనది. నిర్వికార పరబ్రహ్మము, మన మనోభావాలను 
అనుసరించి మారుతుంది. అనుటకు స్పటికలింగ మొక దృష్టాంతం. అది 
నిర్గుణ పరమాత్మకు చిహ్నం. 

స్ఫటికలింగానికి శిరోభాగంలో ఒక చంద్రకళ, సహస్రార కమలములోని 
చంద్రకళను జ్యోతిస్వరూపాన్ని ధ్యానించేవారికి చంద్రకళ నుండి అమృతం 
స్రవించి ఆనందమిస్తున్నది. ఈసమస్త ప్రపంచమున్నూ ఆనందజ్యోతి స్వరూప 


నమక చమకాలు (అర్థ తాత్పర్య విశేషాలు) 


] మైన ఒక లింగమే. దానిని చల్లచేసినామంటే లోకమున్నూ చల్లనౌతుంది. 
రుద్రాభిషేకానికిముందు ఈ శ్లోకం చెప్పి మరీ ధ్యానించాలి. 


ఈ బ్రహ్మాండమే ఒక శివలింగమనీ, అభిషేక కాలంలో అట్లు ధ్యానిస్తూ 
అభిషేకం చేయాలనీ, (శ్రీరుద్రం నిర్దేశిస్తున్నది. మంచీ, చెడ్డా అన్నీ 
భగవత్స్వరూపంగా భావించవలెననే రుద్రం చెప్పుతున్నది. అతి మధురమును, 
శీతలమునూ అయిన చంద్రమండలాన్ని నిదానంగా ఉచ్చారణచేస్తూ 
రుద్రాధ్యయనం చేస్తూ లింగాన్ని అభిషేకించాలి. 


లింగానికి ఆద్యంతాలులేవు. మనం ఏరీతిగా స్ఫటికాన్ని చూస్తున్నామో, 
ఆ రీతిగానే అది మనకు కనబడుతుంది. భగవంతుడున్నూ మనం ఏ 
విధంగా ప్రార్థిస్తున్నామో ఆ విధంగానే మనలను అనుగ్రహిస్తున్నాడు. 
మన మనస్సునకు ఒక ఆకృతి అవలంబంలేక ప్రతీకం ఉంటేనేకాని ఆనందం 
కలగటంలేదు. మనం ప్రేమించే బంధువర్గం విషయంలోకూడా క్షేమవార్త 
వినటం ఒకరకం, సమక్షంలో దర్శించటం మరొక రకం. ప్రత్యక్షమైతేనే 
ఆనందం కలుగుతున్నది. భగవద్విషయంలోకూడా ఒక మూర్తి ద్వారా 
లభించే అనుగ్రహమే సంతోషదాయకంగా ఉంటున్నది. ఆద్యంతరహితంగా 
పరమేశ్వరమూర్తి జ్యోతి స్వరూపంలో అరుణాచల క్షేత్రంలో ఆవిర్భవించాడు. 

ఆపాతాళ నభస్థలాంత భువన (బ్రహ్మాండంగా వ్యాపించియున్న ఆ జ్యోతి 
స్వరూపాన్ని చంద్రమౌళీశ్వరుని స్పాటికలింగ రూపంగా మనం ధ్యానిస్తే 
వారి అనుగ్రహంకల్లి మనకు ఆనందం కల్లుతుంది. 

6. కే శివానంద మూర్తిగారు ఈ శ్లోకానికి ఇలా వివరణ చేసారు. 

“తూర్పు దిశ నుండి అష్ట వసువులు గాయత్రీ ఛందస్సులో మహాదేవుని 
పొగుడుతూ అమృతముతో అభిషేకిస్తున్నారు. దక్షిణ దిశనుండి ఏకాదశ 
రుద్రులు త్రిష్టుప్‌ ఛందస్సులో రుద్రుని పొగుడుతూ అఖభిపేకిస్తున్నారు. 
ద్వాదశాదిత్యులు పడమర దిశనుండి జగతీ చందస్సులోనూ, విశ్వేదేవతలు 
ఉత్తర దిశనుండి అనుష్టుప్‌ ఛందస్సులోనూ శివునికి అభిషేక క్రియ చేస్తున్నారు. 
బృహస్పతి పంక్తీ ఛందస్సులోని మంత్రములతో బ్రహ్మాండములో ఊర్ధ్వ 
దిశనుంచి దశ దిశలనుంచి అభిషేక క్రియ నిర్వహిస్తున్నాడు. (StrUCtUre 
of the Universe- Vedic by గ Sivananda Murty, 2013) 


తి తాదేపల్లి పతంజలి 


నమక చమకాలు (అర్థ తాత్పర్య విశేషాలు) 


7. లింగములో వెలుగు, తడి రెండూ ఉన్నాయి. తడి ఆయన అర్థ Ce 
స్వరూపాన్ని సూచిస్తోంది. 

8.భాషా విశేషాలు 

ఆపాతాళ 

ఆపాతాళ శబ్దాన్ని మురారి కవి చక్కగా ప్రయోగించాడు. ఆ ప్రయోగమిది. 

దేవీం వాచ ముపాసతే హి బహవః: సారంతు సారస్వతమ్‌ 

జానీతే నితరామసౌ గురుకుల క్షిష్టో మురారి: కవి: 

అబ్దిర్లంఘిత ఏవ వానర భటై: కింత్వస్య గంభీరతాం 

ఆపాతాళ నిమగ్న పీవర తనుర్దానాతి మంద్రాచల: 

సరస్వతిని ఎంతోమంది పూజించవచ్చు. కాని సారస్వతము గురుకుల 
ములోశ్రమపడి చదువుకొన్న ఒక “మురారి” కే తెలుస్తుంది. సముద్రమును 
ఎన్నో కోతులు దాటాయి. కాని సముద్రపులోతు - పాతాళం వరకు మునిగిన 
మందరపర్వతానికి మాత్రమే తెలుస్తుంది. 

ఈ ఆపాతాళ శ్లోకం లోతు కూడా ధ్యానపరులకు మాత్రమే విస్ప 
ష్టంగా తెలుస్తుంది. 

రుద్రాభిషేకంలోని రెండవ ధ్యానశ్లోకం 

ఈ శ్లోకంలో అనేక మంది రుద్రులవర్ణన జరిగింది .జ్యోతిర్మయమైన 
శివలింగంలో అనేకమంది రుద్రులను దర్శించి వారు సుఖాన్ని ఇవ్వాలని 
ఈ శ్లోకంలో ప్రార్థిస్తున్నారు ద్రష్టలు. 

బ్రహ్మాండ వ్యాప్త దేహాః భసిత హిమరుచా భాసమానా భుజంగైః 

కంఠే కాలాః కపర్ణాః కలితశశికలాశ్చండ కోదండ హస్తాః 

త్ర్యక్షాః రుద్రాక్షమాలా స్సలలితవపుషాః శృాంభవామూర్తిభేదాః 

రుద్రాశీరుద్రసూక్త ప్రకటిత విభవా నః ప్రయచ్చంతు సౌఖ్యమ్‌!! 


ప్రతిపదార్థము 
బ్రహ్మాండ = రుద్రులు బ్రహ్మాండమంతా 
వ్యాప్త = నిండిపోయిన 


తాడేపల్లి పతంజలి (5 


దేహాః శరీరము కలవారు 

భసిత హిమరుచాః = బూడిదవంటి , మంచువంటి తెల్లని 

కాంతులతో ఉన్నారు. (దానికితోడు భస్మ 

రేఖలు దిద్దుకొన్నారు. ) 

పాములతో అలంకరించబడి ఉన్నారు 

అందరి కంఠములందు నల్లని మచ్చలు 

ఉన్నాయి. అందరూ నీలకంఠులే. 

కపర్గాః = అందరూ కపర్దమను పేరు గల 
జటాజూటములను ధరించి ఉన్నారు 


భాసమానా భుజంగైః 


కంఠే కాలాః 


కలితశశికలాః = అందరు చంద్రరేఖలను ధరించి ఉన్నారు. 

చండ కోదండ హస్తాః = వాడిర్దైైన కోదండాలను 
ధరించారు. 

త్యక్షాః (త్రి+అక్షా = అందరూ మూడు కన్నులు కలవారు 

రుద్రాక్షమాలాః = అందరూ రుద్రాక్షలు ధరించి ఉన్నారు 

సలలితవపుషాః = లావణ్యమైన, లోకానికి అతీతమయిన 


శరీరములు కలిగి ఉన్నారు. 


శాంభవాః = అందరూ లోకానికి శుభమును 
కలిగించువారు 

మూర్తిభేదాః = అనేక మూర్తులతో ఉన్నవారు 

రుద్రాః = అటువంటిరుదులు 


శ్రీరుద్రసూక్త ప్రకటిత విభవాః=ఈ రుద్ర సూక్తము ద్వారా (నమక 
చమకములద్వారా) తమ సంపదను(కాంతిని) ప్రకటింపచేస్తున్నారు. 

నః ప్రయచ్చంతు సౌఖ్యమ్‌= అటువంటి రుద్రులు వారు నమక చమక 
పారాయణము చేయబోవు మాకు- సౌఖ్యమును ఇచ్చెదరు గాక ! 

తాత్సర్యము 

రుద్రులు బ్రహ్మాండమంతా నిండిపోయిన శరీరము కలవారు. బూడిద 


(6) తాదేపల్లి పతంజలి 


నమక చమకాలు (అర్థ తాత్పర్య విశేషాలు) 


వంటి, మంచువంటి తెల్లని కాంతులతో ఉన్నారు. దానికితోడు భస్మ రేఖలు (స్వ 
దిద్దుకొన్నారు. పాములతో అలంకరించబడి ఉన్నారు. అందరి కంఠములందు 
నల్లని మచ్చలు ఉన్నాయి. అందరూ నీల కంఠులే. అందరూ కపర్దమను 
పేరు గల జటాజూటములను ధరించి ఉన్నారు. అందరు చంద్రరేఖలను 
ధరించి ఉన్నారు. 


వారు వాడియైన కోదండాలను ధరించారు. అందరూ మూడు కన్నులు 
కలవారు. అందరూ రుద్రాక్షలు ధరించి ఉన్నారు. లావణ్యమైన, లోకానికి 
అతీతమయిన శరీరములు కలిగి ఉన్నారు. అందరూ లోకానికి శుభమును 
కలిగించువారు. అనేక మూర్తులతో ఉన్నవారు. అటువంటి రుద్రులు ఈ 
రుద్రసూక్తము ద్వారా (నమక చమకములద్వారా) తమ సంపదను ప్రకటింప 
చేస్తున్నారు. వారు నమక చమక పారాయణముము చేయబోవు మాకు- 
సౌఖ్యమును ఇచ్చెదరు గాక ! 

విశేషాలు 

బ్రహ్మాండమంటే ప్రపంచము. ఆకాశానికి శబ్ద గుణము ఉంది. వాయు 
వుకి శబ్ద, స్పర్శ గుణాలు ఉన్నాయి. అగ్నికి శబ్ద, స్పర్శ, రూప గుణాలు 
ఉన్నాయి. నీటికి శబ్ద, స్పర్శ, రూప, రస గుణాలున్నాయి. భూమికి శబ్ద, 
స్పర్శ, రూప, రస , రస గంధ గుణాలున్నాయి. ఇవన్నీ కలిస్తే బ్రహ్మాండమైందని 
బ్రహ్మ పురాణంలో ఉంది. (28వ అధ్యాయము) ఈ (బ్రహ్మాండము వెలగ 
పండు విత్తనంలా ఉంటుందని పోలిక చెప్పారు. ఈ మానవ శరీరము 
బ్రహ్మాండము యొక్క సూక్ష్మ రూపం. హరి బ్రహ్మాండములో వ్యాపించినట్లే 
ఈ శరీరములో కూడా వ్యాపించి హృదయ సీమలో అలంకరించి 
ఉంటాదని ప్రశ్నోపనిషత్తు చెబుతోంది. (ఆరవ అధ్యాయము) 

కాలము అనగా నల్లనిది. కాలయతి మనఇతి కాలః. మనస్సును 
డ్రరేపించునది కనుక నల్లని రంగుకు కాలమని పేరు. 

భూతభవిష్యద్వర్తమానములు కాలత్రయము: ప్రాతస్సంగమ మధ్యాహ్న 
పరాహ సాయంకాలములు. కాలపంచకము, వీటిని కూడా శివులు 


తాదేపల్లి పతంజలి @ 


నమక చమకాలు (అర్థ తాత్పర్య విశేషాలు) 


|] కంఠమునందు కలిగి ఉన్నారని ఇంకొక సమన్వయము 

కపర్ది 

'కపర్టిన్‌ పదము సంస్కృతమున శివునకు రూఢివాచకముగను, జటా 
ధారులకు సామాన్యవాచకముగను నున్నది. కపర్దమనగా కిరీటమని అర్థము 
గలదు ఈ 'కపర్ది యన గిరీటి కావచ్చును. ఇందుకు సంస్కృతమున 
బ్రయోగము మృగ్యము.కాని, బుగ్వేదమున 'కపర్టిన్‌, శబ్దము “కిరీటి” 
పదమునకు బర్యాయముగ వాడబడియున్నది. “అయం సోమ: కపర్దినే 
ఘృతం న్యపవతే మధు, ఆభక్షత్‌ కన్యాను నః” (బుగ్వేదము 07- 67- 
11.) దీనిలోని “కపర్దినే అను పదమునకు భాష్యమున కల్యాణ ముకుటవతే' 
అని యర్థము చెప్పబడినది. ఈ సంప్రదాయార్థము ననుసరించి 'కిరీటి' 
పదమునకు బర్యాయపదముగా 'కపర్ది శబ్బభవమగు 'కవ్వడి” పదము 
తెనుగు భారతమున నుపయోగింప బడియుండును. కాని, కిరీటి పదమునకు 
గ్రీడియను తద్భముండనే యున్నది కావున 'కవ్వడి” పదము 'కపర్ది భవముగనే 
అనగా 'కపర్టము' లేక 'జటాజూటము' కలవాడను నర్ధముననే యుపయోగింప 
బడినట్లెంచుట యుక్తమని తోచుచున్నది. 

అయినను భారతమున గాని మరి యెచ్చటగాని యర్జునునకు కపర్దియను 
నామము కానరాదు. అంతమాత్రమున 'కవ్వడి” పదమునకు 'కపర్ది భవత్వ 
మును త్రోసివేయుటకు వీలులేదు. 'కవ్వడి' యనునది లక్షణార్థమున దొలుత 
నుపయోగింపబడి తరువాత రూడ్యర్థమున దెలుగుకవుల వాడుక యందు 
నెలకొన్నదని చెప్పవలెను. అర్జునుడును కపర్దము కలవాడే యనుట కాతని 
'గుడాకేశి నామము తెలుపుచున్నది. గుడాకేశుడనినను కపర్ది యనినను 
నర్థమొక్కటే. కపర్ణాకారముగల కేశపాశమును జుట్టు కొనువారి కెల్లరకు 
కపర్ది, గుడాకేశనామములు చెల్లును. (ఆంధ్ర భాషా చరిత్రము 846 పుట) 

దేవాలయానికి కాని, పుణ్య క్షేత్రాలకు కాని వెళ్ళే ముందు, “కపర్టి కపర్ది 
కపర్ది” అని 8 సార్లు అనుకొని బయలుదేరితే, దారిలో ఎదురయ్యే అడ్డంకులు 
తొలగిపోతాయి. ఆ గంగమ్మ నీటితో తడుస్తున్న “పరమ శివుడి” జటాజూటాన్ని 
తలుచుకుంటే మన పాపరాశి దగ్గమవుతుందని పెద్దలు చెప్పారు. 


తి తాదేపల్లి పతంజలి 


నమక చమకాలు (అర్ధ తాత్పర్య విశేషాలు) / (క 


ఓం నమోభగవతే రుద్రాయ 

అత్యంత శక్తివంతమైన వేదమంత్రంగా నమకానికి ప్రసిద్ధి. నమకానికి 
రుద్రప్రశ్న అని ఇంకో పేరు. రుద్రుడి యొక్క పేర్లను స్మరించి 'నమఃూ అని ఈ 
మంత్రాలలో చెబుతారు కనుక దీనికి 'నమకం' అని పేరు వచ్చింది. జప, 
హోమ అర్చనాదులలో నమక మంత్రాలు చెప్పి, స్వామివారి రుద్రత్వాన్ని 
విడిపిస్తారు. ఆయనను శివునిగా మార్చిన పిమ్మట కోరిన ఫలితాలు పొందటానికి 
చమకము చదువుతారు. నమక చమకములను కలిపి చెబితే రుద్రమంటారు. 
ప్రస్తుతము నమకమంత్రానికి తెలుగులో అర్థ విశేషాలు వరుసగా 
అందించటానికి ప్రయత్నిస్తాను. 


ప్రథమానువాకం 


01. నమస్తే రుద్ర మన్యవ ఉతో త ఇషవే నమః । 
నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాముత తే నమః ॥ 


ప్రతిపదార్థము 3 
రుద్ర = ఓ శివా! 
తే = నీయొక్క 
మన్యవే = కోపముకొరకు 
నమః = నమస్మారం, (అస్తు= ఆగుగాక!) 
ఉతో = ఇంకా, 
= నీ యొక్క 
ఇషవే = బాణముకొరకు 
నమః = నమస్మారం. 
తే = నీ యొక్క 
ధన్వనే = ధనుస్సుకారకు, 
నమః + అస్తు = నా నమస్సు ఉండుగాక, 
ఉత = ఇంకా, 


/ a నమక చమకాలు (అర్థ తాత్పర్య విశేషాలు) 


తే = నీ యొక్క 
బాహుభ్యామ్‌ రెండు చేతులకు, 
నమః = నమస్మారం. 
తాత్పర్యము: 


ఓ శివా! నీకోపము మా మీదగాక,మా శత్రువుల మీద ప్రవర్తించుగాక! 

నీ ధనుస్సుతో బాణములు మా మీద ప్రయోగింపబడకుండుగాక! 

నీ చేతులలోని బాణ ప్రయోగము మా మీద ప్రయోగింపబడకుండుగాక! 

విశేషాలు: 

1) మూలమంత్రంలో 'మన్యవి అని మాత్రమే ఉంది. అర్థవివరణలో 
మన్యవే వచ్చింది. 


2) ఓ రుద్రా! నీ కోపానికి, బాణానికి, నీ ధనుస్సుకు, చేతులకు 
నమస్మారమని భావం. 

8) రుద్ర శబ్దానికి “దుష్టుల దుఃఖింపజేయువాడు' మొదలైన అర్థాలున్నాయి. 
2. యా త ఇషుళ్ళివతమా శివం బభూవ తే ధనుః । 

శివా శరవ్యాయా తవ తయా నో రుద్ర మృడయ ॥ 


ప్రతిపదార్థము : 

రుద్ర = రుద్రుడా!, 

తే = నీ యొక్క 

యా ఇషుః = ఏ బాణమయితే ఉన్నదో అది, 
శివతమా = చాల శుభాన్ని కలిగిస్తుంది, 
తే ధనుః = య యొక్కధనుస్సు, 

శివం బభూవ = శుభాన్ని కలిగిస్తుంది. 

తవ = నీ యొక్క 

శరవ్యా = అమ్ములపొది 


యా = ది 


వ 
(10) తాదేపల్లి పతంజలి 


నః 
మృడయ 
తాత్పర్యము : 


నమక చమకాలు (అర్థ తాత్పర్య విశేషాలు) / (క 


శుభమగుచున్నదో 

ఆ బాణము, ధనుస్సు, ఆ అమ్ములపొది 
మొదలయిన వాటి చేత, 

మాకు, 

సంతోషము కలిగించవలసినదిగా ప్రార్థన. 


రుద్రుడా! నీ యొక్కఏ బాణమయితే ఉన్నదో అది చాల శుభాన్ని కలిగిస్తుంది. 
నీ ధనుస్సు శుభాన్ని కలిగిస్తుంది. నీ అమ్ములపొది శుభాన్ని కలిగిస్తుంది. ఆ 
మూడింటిచే మాకు సంతోషము కలిగించవలసినదిగా ప్రార్థన. 


విశేషాలు : 


1) యాత ఇషుః అని పాఠం - కాని అర్థం చెప్పుకొనేటప్పుడు యాతే 
ఇషుః (తే యా ఇషుఖ అని పెద్దలు చెప్పారు. 

2) భక్తులను సంతోష పెట్టువాడు కనుక శివునికి మృడుడని పేరు. ఈ 
మంత్రంలో ఆయన పేరుకు సంబంధించిన మృడయ వాడటం గమనార్హం. 
శి. యాతే రుద్ర శివా తనూరఘోారా౭_ పాపకాళశినీ | 

తయా నస్తనువా శంతమయా గిరిశంతాభిచాకళీః || 


ప్రతిపదార్థము : 
రుద్ర 


ఓ శివా! 

నీ యొక్క 

ఏ శరీరం ఉన్నదో అది 

ఘోరము కానిది (భయంకరము కానిది), 
శుభాన్ని ప్రసాదించేదయిన, 

ఆత్మ జ్ఞానాన్ని ప్రసాదించేదయిన, 
(హింసాభయాన్ని పోగొట్టెది) 
పర్వతమునందు ఉండు ఓ పరమేశ్వరా!, 


తాడేపల్లి పతంజలి 11 


జీ)... నమక చమకాలు (అర్థ తాత్సర్య విశేషాలు) 


శంతమయా తనువా = శాంతిమయమైన ఆ శరీరముతో, 

నః = మాకు (మమ్ములను), 

అభిచాకళీః టా ఆశీర్వదింపుము. (మాయందు 
ప్రకాశింపము) 

తాత్పర్యము: 


ఓ శివా! నీ యొక్క శరీరం భయంకరము కానిది. శుభాన్ని ప్రసాదించేది. 


ఆత్మ జ్ఞానాన్ని ప్రసాదించేది. ఓ పరమేశ్వరా! శాంతిమయమైన ఆ శరీ 
రముతో, మాయందు ప్రకాశింపుము. 

విశేషాలు : 

1) ఈ మంత్రంలో మానవుని ముక్తి కోరబడుతోందని శంకర 
భగవత్పాదులు చెప్పారు. 2) అఘోరమంటే మిగుల భయంకరమని, శివుని 
ముఖములలో ఒకటని అర్థాలు న్నాయి. కాని ఇక్కడ అహోరానికి భయంకరము 
కాని అని అర్థం చెప్పుకోవాలని పెద్దలు చెప్పారు. ఘోరమంటే ఆయుధాలతో 
భయం పుట్టించేది. అఘోరమంటే అలా భయం కలిగించనిది. 3) గిరిశంత 
= కైలాసగిరిలో నివసించి ప్రాణాలకు శాంతి ఇచ్చువాడు కనుక శివుడు 
గిరిశంతుడు. గిరి అంటే మేఘము. మేఘరూపంలో నీటిని ఇచ్చి సుఖం 
కలుగచేయువాడు గిరిశంతుడు 


4 యామిషుం గిరిశంత హస్తే బిభర్యస్తవే | 
శివాం గిరిత్ర తాం కురు మా హిగ్‌ం సీః పురుషం జగత్‌ ॥ 


ప్రతిపదార్థము : 

గిరిశంత = ఓ శివా! 

యాం ఇషుమ్‌ (ఏ) నీ బాణము, 

అస్తవే = శత్రువుల మీదికి వదులుటకు, 

హస్తే = చేతిలో 

బిభర్ని = ధరించి ఉన్నావో 

గిరిత్ర = శైలాసములో నివాసముండి దానిని రక్షించేవాడా! 


(12) తాదేపల్లి పతంజలి 


మా హిం సీః 


తాత్పర్యము: 


నమక చమకాలు (అర్థ తాత్పర్య విశేషాలు) / (క 


ఆ బాణమును, 


నాకు శుభాన్ని ప్రసాదించునట్లు 
చేయుదువుగాక! 


నాకు సంబంధించిన వ్యక్తులకు, 
స్థావర జంగమాత్మకమైన ప్రపంచానికి, 
హాని చేయకు. 


ఓ శివా! కైలాసములో నివాసముండి, దానిని రక్షించే వాడా! ఏ బాణము 
శత్రువుల మీదికి వదులుటకు చేతిలో ధరించి ఉన్నావో ఆ బాణమును 
నాకు శుభాన్ని ప్రసాదించునట్లు చేయుదువుగాక! నాకు సంబంధించిన 
వ్యక్తులకు, స్థావర జంగమాత్మకమైన ప్రపంచానికి, హాని చేయకు. 


విశేషాలు: 


త్రిపురాసుర వధ సందర్భములోని శివుని ఘోరరూపము ధరించుట 
లోకకంటకులయిన శత్రువుల కొరకు మాత్రమే. ఆది ఈ మంత్రములో గుర్తు 


చేయబడినది. 


5. శివేన వచసా త్వా గిరిశాచ్భా వదామసి | 
యథా నః సర్వమిజ్ఞగదయక్ష్మగ్‌ం సుమనా అసత్‌ । 


ప్రతిపదార్థము : 
గిరిశ 

త్వాం 

అచ్చ 

శివేన వచసా 
యథా 

నః 

జగత్‌ సర్వమిత్‌ 
అయక్ష్మగ్‌ం 


కైలాసమందు ఉండువాడా! ఓ పరమేశ్వరా! 
నిన్ను 

పొందుటకు, 

శుభకరమైన మాటలతో, 

ఎట్టు, 

మా యొక్క 

ఈ స్థావర జంగమాత్మకమైన ప్రపంచము, 
రోగములు లేకుండా, 


తాడేపల్లి పతంజలి ట్రై 


మంచి మనస్సులతో, 


అసత్‌ = ఉండేటట్లు ఆగునో , 

వదామసి = ఆట్లు చేయవలసినదిగా మేము ప్రార్థించు 
చున్నాము. 

తాత్పర్యము : 


పరమేశ్వరా! నిన్ను శుభకరమైన మాటలతో పొందాలని, రోగాలు లేకుండా 
ఈ చరాచర జగత్తు ఉండాలని మేము మంచి మనస్సులతో ప్రార్థించుచున్నాము. 


విశేషాలు : 

మన సంస్కృతి యొక్క గొప్పతనం ఈ అయిదవ మంత్రంలో స్పష్టంగా 
కనబడుతోంది. నేనొక్కడిని కాదు - అందరము బాగుండాలని, రోగాలు 
లేకుండా ఉండాలని కోరుకోవటం మన మనస్సుల గొప్పతనం. 


2౨) సాయణుడు అచ్చ అను పదానికి పొందుట అను అర్థమిచ్చాడు. 
6. అధ్యవోచదధివక్తా ప్రథమో దైవ్యో భిషక్‌ । 
అహీగ్‌శ్చ సర్వాన్‌ జంభయన్థ ఎ ర్వాశ్చ యాతుధాన్యః ॥ 


ప్రతిపదార్థము : 

అధివక్తా = దేవతల తరపున పక్షపాతముగా 
మాట్లాడువాడు, 

ప్రథమః = డఢ్రేష్టుడు 

దైవ్యః = దేవతలయందు కూడా అంతర్యామిగా 
ఉండువాడు, 

భిషక్‌ = వైద్యుడు (భవరోగములను 
నిర్మూలించువాడు), 

సర్వాన్‌ అహీంశ్చ = అన్ని రకముల విషసర్పముల నుండి, 

యాతుధాన్యః = రాక్షస జాతులు, 

సర్వాశ్చ = ఆందరిని 


నమక చమకాలు (అర్ధ తాత్పర్య విశేషాలు) / (క 


జంభయన్‌ = పాపములనుండి నశింపచేయుచు 
అధ్యవోచత్‌ = నాకు అనుకూలముగా మాట్లాడుగాక! 
= నన్ను ఆధికునిగా చెప్పుగాక! (అనగా 
శివుడు అన్ని రకాల పీడలనుండి నన్ను 
రక్షించుగాక అని భావం) 
తాత్పర్యము : 


దేవతల తరపున షక్షపాతముగా మాట్లాడువాడు, (శ్రేష్టుడు, దేవతలయందు 
కూడా అంతర్యామిగా ఉండువాడు, భవరోగములను నిర్మూలించువాడు), అన్ని 
రకముల విషసర్పముల నుండి, రాక్షస జాతులందరిని పాపములనుండి నశింప 
చేయుచూ నాకు అనుకూలముగా మాట్లాడుగాక!నన్నుఆధికునిగా చెప్పుగాక! 


విశేషాలు : 

1) పరమేశ్వరుని ధ్యానించువారికి పాపాలన్ని నశిస్తాయి. దీనిని 'జంభయన్‌ 
అద్యవోచత్‌' గా చెప్పబడింది. 

2) మహర్షి బోధాయణుడు ఈ మంత్రాన్ని కవచంగా పేర్కొన్నాడు. 

8) యాతువులనగా బాధపెట్టే మాయలు. 
7. అసౌ యస్తామో అరుణ ఉత బభ్రుః సుమంగళః । 

యే చేమాం రుద్రా అభితో దిక్షు శ్రితాః సహస్రశో వైషాం హేడ ఈమహే। 


ప్రతిపదార్థము శ 

యః = ఏ పరమేశ్వరుడు (సూర్య స్వరూపుడు), 

తామః = ఎల్జినివాడో (ఉదయకాలమున,), 

అరుణః = ఇంచుక ఎజుపు రంగు కలిగిన వాడో 
(ఉదయ కాలము కొంచెము గడిచిన 
తర్వాత), 

ఉత = ఇంకా, 

బభ్రుః క బంగారు రంగు కలిగినవాడో 
(మరికొంత సమయము తర్వాత), 

సుమంగళః = చక్కని శుభాలనిచ్చువాడో, 


తాడేపల్లి పతంజలి 15 


సూర్యునివలె ప్రకాశిస్తూ 


యేచ = మరియూ ఏ 
రుద్రాః = రుద్ర స్వరూపాలు 
సహస్రశః = వేలకొలదిగ, 
ఇమామ్‌ = ఈ భూమికి, 
అభితః = చుట్టునూ 

దిక్షు = నాలుగు దిక్కుల, 
శ్రితాః = నిలిచి ఉన్నవారో, 
ఏషామ్‌ = ఆట్టి వీరియొక్క , 
హేడః = కోపమును, 

అవ ఈమహే = పోవుటకొరకు ప్రార్థించుచున్నాము. 
తాత్పర్యము : 


సూర్య స్వరూపుడైన ఏ పరమేశ్వరుడు , ఉదయకాలమున 

ఎజ్జినివాడు. ఉదయకాలముకొంచెము గడిచిన తర్వాత ఇంచుక ఎజుపు 
రంగు కలిగిన వాడు. ఇంకా, మరికొంత సమయము తర్వాత బంగారు 
రంగు కలిగినవాడు. చక్కని శుభాలనిచ్చువాడు. ఆ సూర్య స్వరూపుడైన 
శివుని కోపము పోవుటకొరకు ప్రార్థించుచున్నా ము. రుద్ర స్వరూపాలు 
వేలకొలదిగ ఈ భూమికి, చుట్టునూ నాలుగు దిక్కుల, నిలిచి ఉన్నవారు. 
వారి కోపము పోవుటకొరకు ప్రార్థించుచున్నాము. 

విశేషాలు : 

పరమేశ్వరునికి ఎనిమిది మూర్తులలో ఒకటయిన సూర్యుని గూర్చి ఈ 
మంత్రంలో పొగడబడింది. వేద విహిత కర్మలు చేయటానికి చాలా 
సందర్భాలలో మనకు కుదరదు. అందువలన పరమేశ్వరునికి జనించే కోపాన్ని 
తగ్గించమని ఈ మంత్రంలో అభ్యర్థన. 
8 అసౌ యో౭_వసర్పతి నీలగ్రీవో విలోహితః | 

ఉతైనం గోపా అదృశన్నదృశన్నుదహార్యః । 

ఉతైనం విశ్వా భూతాని స దృష్టో మృడయాతి నః ॥ 

ప్రతిపదార్థము : 


యః పరమేశ్వరుడు (ఎవడు), 

నీలగ్రీవః = నల్లటి మచ్చ కంఠమందు కలవాడు, 

విలోహితః = ఎఅుపురంగు కలవాడు, 

యః = పరమేశ్వరుడు (ఎవడు), 

అసౌ = సూర్య మండలంలో కనిపించే వాడై, 

అవసర్పతి = ఆకాశంలో సంచరిస్తుంటాడో, (ఉదయాస్త 
మయముల కొరకు) 

ఉత = ఇంకా 

ఏనమ్‌ = ఈ రుద్రుని 

గోపాః = గోపాలకులు కూడ, 

చ = సూర్యరూపంలో ఉన్న రుద్రుడు, 

అద్భశన్‌ = చూచుచున్నారో, 

ఉత = ఇంకా 

ఏనమ్‌ = ఈ రుద్రుని, 

విశ్వాభూతాని = అన్ని జీవులు 

అద్భశన్‌ = చూచుచున్నారో, 

సః = అటువంటి అతడు (ఆ పరమేశ్వరుడు), 

దృష్టః = మాచే చూడబడిన వాడై 

నః = మాకు, 

మృడయాతి = మాకు సుఖము కలిగించుగాక! 

తాత్సర్యము : 


నల్లటి మచ్చ కంఠమందు కలవాడు, ఎజుపురంగు కలవాడు ఆగు 
పరమేశ్వరుడు సూర్య మండలంలో కనిపించే వాడై, ఆకాశంలో సంచ 
రిస్తుంటాడు. ఈ సూర్యరూపంలో ఉన్న రుద్రుని గోపాలకులు కూడ 
చూచుచున్నారు. ఇంకా ఈ రుద్రుని అన్ని జీవులు చూచుచున్నారు. అటువంటి 


తాడేపల్లి పతంజలి Ws) 


y a నమక చమకాలు (అర్థ తాత్పర్య విశేషాలు) 


ఆ పరమేశ్వరుడు మాచే చూడబడిన వాడై మాకు, సుఖము కలిగించుగాక! 

విశేషాలు : 

1. గోపాలకులు శబ్దం సామాన్యులకు ప్రతీక. సామాన్యులకు కూడా 
శివుడు సూర్యరూపంలో తన దర్శనం కలిగిస్తున్నాడని భావం. 

2. పిల్లవాడు మొదలుకొని గొల్లవాని వణకు అను అర్థంలో 
ఆబాలగోపాలం అను పదబంధం తెలుగులో ఉంది. దీనినే నమకంలో 
గోపా ఉత అని ప్రయోగించారు. 


9 నమో అస్తు నీలగ్రీవాయ సహస్రాక్షాయ మీఢుషే | 
అథో యే అస్య సత్వానో9_హం తేభ్యోల కరం నమః ॥ 


ప్రతిపదార్థము 3 

సహస్రాక్షాయ = అనేకమైన కన్నులు కలవానికి, 

మీఢుషే = మేఘ రూపంలో భక్తుల కోరికలను 
తీర్చువానికి, 

నీలగ్రీవాయ = కంఠమందు నల్లని (విష) మచ్చ 
కలిగిన స్వామికి, 

నమః + అస్తు = నా నమస్కారములు (ఉండుగాక), 

అధః = ఇంకా, 

అస్య సత్వానః = దగ్గరగా ఉన్న ఆ శివుని ప్రమథ 
గణములు, 

యే తేభ్యః = ఎవరయితే ఉన్నారో వారికి కూడా, 

అహమ్‌ = నేను, 

నమః = నమస్సు, 

అకరమ్‌ = చేయుచున్నాను. 

తాత్సర్యము : 


అనేకమైన కన్నులు కలవానికి, మేఘ రూపంలో భక్తుల కోరికలను 
తీర్చువానికి, కంఠమందు నల్లని మచ్చ కలిగిన స్వామికి, నా నమస్మారములు. 
ఈ శివుని ప్రమథ గణములకు కూడా నేను నమస్సు చేయుచున్నాను. 
విశేషాలు : 
(18) తాదేపల్లి పతంజలి 


నమక చమకాలు (అర్ధ తాత్పర్య విశేషాలు) / (క 


“అనేకము” అను అర్థాన్ని ఇస్తుంది. జీవ స్వరూపమే ఆయన కనుక ఆయన 
కన్నులు లెక్కించుటకు అసాధ్యమైనవని అనేకమని భావం. 
10 ప్రముంచ ధన్వనస్వముభయోరార్నియోర్వామ్‌ । 

యాశ్చ తే హస్త ఇషవః పరాతా భగవో వప । 


ప్రతిపదార్థము 3 

భగవః = ఓ భగవంతుడా! పరమేశ్వరా! 

ధన్వనః = నీయొక్క ధనుస్సు యొక్క 

ఉభయోః ఆర్నియోః = రెండయిన చివరల యందు, 

జ్యామ్‌ = నారిని, 

ప్రముంచ = విడువుము (నారిని ధనుస్సు నుండి వేరు 
చేయుమని భావం), 

తే హస్తే =  నీచేతియందు, 

యాః ఇషవః = ఏ బాణములు ఉన్నవో, 

తాఃచ = వాటిని, 

పరా వప = ప్రయోగించకు. (విడిచివేయుము) 

తాత్సర్యము : 


ఓ పరమేశ్వరా! నీయొక్క ధనుస్సు యొక్క రెండయిన చివరల 
యందు,నారిని, విడువుము. నీ చేతియందు ఏ బాణములు ఉన్నవో, వాటిని 
ప్రయోగించకు. 


విశేషాలు : 
1. పరమశివుని బాణ ప్రయోగము చేయవద్దని ఈ మంత్రంలో విజ్ఞప్తి 
11. అవతత్య ధనుస్త్వం సహస్రాక్ష శతేషుధే । 
నిశీర్య శల్యానాం ముఖా శివో నః సుమనా భవ ॥ 


తాడేపల్లి పతంజలి 19 


కా 
ట్‌ 


A 


నమక చమకాలు (అర్థ తాత్పర్య విశేషాలు) 


త్వం ధనుః అవతత్య 
శల్యానామ్‌ 

ముఖాః 

నిశీర్య 

నః 


భవ 
తాత్పర్యము : 
అనేకమైన కన్నులు 


= అనేకమైన కన్నులు కలిగిన ఓ పరమశివా!, 


= అనేకమయిన అమ్ముల పొదులు 
కలిగినవాడా!, 


= నీ ధనుస్సును దించి(నారిని వదులుచేసి) 
= బాణములయొక్క 

= అంచులను 

= వాడిలేనివిగా చేసి, 

= మాకు, 

= మంచి ఆలోచనలుకలవానిగా 

= శాంతునిగా 


= అగుము. 


కలిగిన ఓ పరమశివా! అనేకమయిన అమ్ముల 


పొదులు కలిగిన వాడా! నీ నారిని ధనుస్సు నుండి వేరు చేసి బాణములయొక్క 


అంచులు వాడిలేనివిగా 
అను(గహించు. 
విశేషాలు : 


చేసి మాకు శుభాన్ని మంచి ఆలోచనలను 


శివుడు ఈ నమక మంత్రం చదివిన భక్తులకు కష్టాలు రానీయకుండా 


కాపాడాలనే ప్రార్థన ఈ 


మంత్రంలో అంతర్లీనంగా కనిపిస్తుంది. 


12 విజ్యం ధనుః కపర్దినో విశల్యో బాణవాగ్‌ం ఉత । 
అనేశన్న స్యేషవ ఆభురస్య నిషంగధిః ॥ 


ప్రతిపదార్థము : 
కపర్దినే 
(a) 


ఓ పరమశివుడా! (శివుని జటాజూటము 
పేరు కపర్ది. సుఖముచే నిండించునది అని 
ప్రతిపదార్థము), 


నమక చమకాలు (అర్ధ తాత్పర్య విశేషాలు) / (క 


ధనుః ధనుస్సు, 

విజ్యమ్‌ అల్లె త్రాడులేనిదిగా ఆగుగాక! 

ఉత ఇంకా 

బాణావాగ్‌ం అమ్ములపొది 

విశల్యః అస్తు మేకులు బయటికి కనబడక బాణముల 
అడుగు భాగమున ఉండుగాక! 

అస్య ఈ పరమశివుని యొక్క 

ఇషవః బాణములు, 

అనేశన్‌ గుచ్చుటకు శక్తి విహీనములగుగాక!, 

నిషంగధిః కత్తి ఒర 

ఆభుః ఆస్తు కొంచెము సమర్థము అగుగాక! 

తాత్పర్యము : 


ఓ పరమశివుడా! నీ ధనుస్సు నారినుంచి వేరు చేయి! అమ్ముల 
పొదిలో కూడాబాణములు లేకుండుగాక! పరమశివుని యొక్క బాణములు 
గుచ్చుటకు శక్తి విహీనములగుగాక! కత్తి ఒర కొంచెము సమర్థము ఆగుగాక! 
(కత్తి ఒర ఎక్కడనో తగిలింపబడి ఉండుటవలన కత్తిని లాగుటకొరకు గాక 
కేవలము కత్తిని ధరించుట కొరకు మాత్రమే ఉపయోగపడాలని సాయణ 
భాష్యము) 

విశేషాలు : 

ఆయుధాలు, బాణాలు ప్రసక్తి ద్వారా కీడు ఎవరికి కలిగించవద్దనే 
ప్రార్థన ఇందులో ప్రతీకాత్మకంగా కనిపిస్తుంది. 

13 యాతే హేతిర్మీఢుష్టమ హస్తే బభూవ తే ధనుః । 
తయా౭_ స్మాన్‌ విశ్వతస్వమయక్ష్మయా పరిబ్బుజ ॥ 
ప్రతిపదార్థము 3 
మీఢుష్టమ = భక్తుల కోరికలను వర్షించేవాడా! 
(తీర్చేవాడా!) ఓ శివా! 


తాడేపల్లి పతంజలి (21) 


కా 
“ 


నమక చమకాలు (అర్థ తాత్పర్య విశేషాలు) 


(1 
y ££.) 


క్త ఆ యాతే హేతి = ఏది నీయొక్క కత్తి మొదలైన ఆయుధము, 
| అస్తి = కలదో ; 
యా = ఏది 
తే హస్తే =... నీ చేతిలో 
ధనుః = ధనుస్సు, 
బభూవ = ఉన్నదో; 
అయక్ష్మయా = భక్తులకు రోగములు రాకుండా, 
(ఉపద్రవములు రాకుండా) 
తయా = ఆ ఆయుధములచేత, 
త్వమ్‌ = నువ్వు, 
అస్మాన్‌ = మమ్ములను, 
విశ్వతః = అన్ని రకముల (ప్రమాదములనుండి, 
పరిబ్బుజ = రక్షించుము. (పరిపాలింపుము) 
తాత్సర్యము : 


భక్తుల కోరికలను తీర్చేవాడా! ఓ శివా! నీ చేతిలోని కత్తి ,ధనుస్సులచేత 
నువ్వు, మమ్ములను అన్ని రకముల ప్రమాదములనుండి రక్షించుము. 


విశేషాలు : 
ఈ మంత్రంలో శివుని చేతిలో ఉన్న అన్ని ఆయుధములు భక్తులను 
రక్షించాలని మంత్రద్రష్ట కోరుతున్నాడు. 
14 నమస్తే అస్వాయుధాయానాతతాయ ధృష్ణవే । 
ఉభాభ్యాముత తేనమో బాహుభ్యాం తవ ధన్వనే 11 
ప్రతిపదార్థము 3 
పరమేశ్వరా! 


అనాతతాయ = చంపనుద్యుక్తము కానిది 
(చాపబడనిదియూ) 


(22) తాదేపల్లి పతంజలి 


దిట్ట తనము కలది అయిన, 
(బాధించుటకు సమర్థమైనది) 


ధృష్ణవే 


తే ఆయుధాయ = నీ ఆయుధమయిన బాణముకొరకు 
నమః + అస్తు = నమస్కారము ఆగుగాక! 

ఉత = ఇంకా, 

తే ఉభాభ్యాం 

బాహుభ్యామ్‌ క నీ రెండు చేతుల కొరకు 

తవ ధన్వనే = నీ ధనుస్సు కొరకు 

నమః = నమస్కారము. 

తాత్పర్యము : 


పరమేశ్వరా! చాపబడనిదియూ, దిట్ట తనము కలది అయిన నీ ఆయుధ 
మయిన బాణముకొరకు నమస్మారము. ఇంకా, నీ రెండు చేతులకు, నీ ధను 
స్సుకు నమస్మారము. 

విశేషాలు : 

శక్తి కలిగినప్పటికీ నీ బాణములు ఎవరికీ హాని చేయవని, చేయ వద్దని 
ఈ మంత్రంలో ప్రార్థన. 
15 పరితే ధన్వనో హేతిరస్మాన్‌ వృణక్తు విశ్వతః । 

అథో య ఇషపుధిస్తవా౭_9_రే అస్మన్నిధేహి తమ్‌ ॥ 


ప్రతిపదార్థము 3 

తే = ఓ పరమేశ్వరా! 

ధన్వనః = నీ ధనుస్సు యొక్క 

హేతిః = ఆయుధము (బాణము), 

అస్మాన్‌ = మమ్ము 

విశ్వతః = ప్రపంచములోని అన్ని వైపులనుండి, 
పరివృణక్తు = విడుచుగాక! (బాధింపవద్దని భావం) 
అథ ఇంకా, 


తాడేపల్లి పతంజలి లి 


జీ)... నమక చమకాలు (అర్థ తాత్సర్య విశేషాలు) 


తవ = నీయొక్క, 
ఇషుదిః = అమ్ములపొది 
యః = ఏదిగలదో 

తం = దానిని 

అస్మత్‌ = మాకంటె 

ఆరే = దూరమునందు 
నిధేహి = ఉంచుము 
తాత్సర్యము : 


ఓ పరమేశ్వరా! నీ బాణము ప్రపంచములోని అన్ని వైపుల నుండి మా 
సమీపమునకు వచ్చునట్లు చేయవద్దు (ప్రయోగించవద్దు), ఇంకా నీయొక్క 
అమ్ములపొది మాకు దూరంగా ఉంచుము. 


విశేషాలు : 
1.ఆరే ఆను పదానికి భట్ట భాస్మరీయ భాష్యములో శత్రువుల సమూహ 
ములో ఆని అర్థముఉంది. 


2.ఈమొదటి ఆనువాకమున ఉన్నవాటిని బుక్కులంటారు. రెండు 
వాక్యములున్నది బుక్కు ఒక వాక్యమున్నది యజుస్సు. యజుస్సులలో 
కూడ తేడాలున్నాయి. 
+ ఇంతటితో నమకంలో మొదటి అనువాకం సమాప్తము. = 


నమక చమకాలు (అర్ధ తాత్పర్య విశేషాలు) / (క 


ద్వితీయానువాకము 


01 నమో హిరణ్యబాహవే సేనాన్యే దిశాం చ పతయే నమః । 
ప్రతిపదార్థము 


హిరణ్యబాహవే = బంగారమువంటి చేతులు కలవానికొరకు 
(బంగారపు ఆభరణాలు ధరించిన చేతులు 
కలవానికి), 

సేనాన్యే = (జీవులనే సైన్యానికి) సేనాధిపతి రూపుడైన 
శివునికొరకు 

దిశాంచ పతయే = దిక్కులకు అధిపతియైన వానికొరకు 

నమః = నమస్కారము. 

తాత్పర్యము : 


బంగారపు ఆభరణాలు ధరించిన చేతులు కలవానికి, సేనాధిపతి రూపుడైన 
శివునికి, దిక్కులకు అధిపతియైన వానికి నమస్మారము. 

విశేషాలు : 

హితమును,రమణీయము ఆయినది హిరణ్యయము. అట్టి చేతులు 
కలవాడనుట ద్వారా శుభకరుడని భావం. 

“హిరణ్య బాహవే” సంబోధన అంతరాదిత్యవిద్యకు సంబంధించినది. 
ఛాందోగ్యోపనిషత్‌ ప్రకారము సర్వప్రపంచమునకు అధినాయకుడు హిరణ్య 
బాహువు. 

2 నమో వృక్షేభ్యో హరికేశేభ్యః పశూనాం పతయే నమః । 

ప్రతిపదార్థము : 

హరికేశేభ్యః 


ఆకుపచ్చ రంగుగల కేశములు 
ఆకులరూపంలో కలిగిన (సత్వ, రజస్‌, 
తమో గుణములు ఆకులుగా కలిగిన), 


వృక్షే భ్యః = సంసార వృక్ష రూపంలో ఉన్న 
తాడేపల్లి పతంజలి (25) 


పశువులకు ప్రభువయిన శివునికి, 
నమస్మారము. 


eX 
ల్లో 
Il 


తాత్సర్యము : 

ఆకుపచ్చ రంగుగల కేశములు ఆకులరూపంలో కలిగిన సంసార వృక్ష 
రూపంలో ఉన్న పశువులకు ప్రభువయిన శివునికి నమస్మారము. 

విశేషాలు : 

1) సాధారణంగా ఆకులు చెట్లకు పైగా ఉంటాయి కాబట్టి వాటిని 
కేశములుగా చెప్పటం జరిగింది. 


2) మానవులు మొదలైన జీవులందరూ తమ తమ కర్మలనే తాళ్లతో 
బంధింపబడి ఉంటారు కనుక వారు పశువులు. వారందరికి పతి పశూనాం 


పతి. 


8 నమస్సస్పింజరాయ త్విషీమతే పధీనాం పతయే నమః । 


ప్రతిపదార్థము : 

సస్పింజరాయ = ఎఅుపు మించిన పసుపురంగు కలిగిన, 

త్విషీమతే = అధికమైన కాంతి కలిగిన (ప్రకాశించెడు 
జ్ఞానము కలిగిన), 

పథీనాం = మార్గములకు, 

పతయే = అధిపతివైన ఓ పరమేశ్వరా!, 

నమః = నమస్కారము. 

తాత్పర్యము : 


ఎటుపు మించిన పసుపురంగు కలిగిన ప్రకాశించెడు జ్ఞానము కలిగిన 
పితృయాన, దేవయాన విదేహ ముక్తి మార్గములకు అధిపతివైన ఓ 
పరమేశ్వరా! నమస్మారము. 
విశేషాలు : 
1) సస్పి అనగా లేత గడ్డి. దాని రంగు పసుపు, ఎజుపు రంగులతో 
కలిసి ఉంటుంది. 
(26) తాదేపల్లి పతంజలి 


నమక చమకాలు (అర్థ తాత్పర్య విశేషాలు) / (క 


2)సస్పులనగా రాక్షసులని భట్ట భాస్మరీయము. వాళ్లను జీర్ణింపచేయువాడు Sw 
సస్పింజరుడు. 
4 నమో బభ్లుశాయ వివ్యాధినే£ న్నానాం పతయే నమః । 


ప్రతిపదార్థము : 

బభ్లుశాయ = వాహనమైన ఎద్దుపై శయనించువాడు, 

వివ్యాధినే = శత్రువులను బాగా పీడించువాడు , 

అన్నానాం పతయే = అన్నములైన ఓషధులను పరిపాలించు 
ప్రభువయిన శివునకు 

నమః = నమస్మారము. 

తాత్సర్యము : 


వాహనమైన ఎద్దుపై కూర్చుండి, శత్రువులను బాగా పీడించు, అన్నములైన 
ఓషధులను పరిపాలించు ప్రభువయిన శివునకు నమస్కారము. 

విశేషాలు : 

స్కంద పురాణంలో ధర్మము ఎద్దుగా చెప్పబడింది. 
5 నమో హరికేశాయోపవీతినే పుష్టానాం పతయే నమః । 


ప్రతిపదార్థము : 

హరికేశాయ = నల్లని జుత్తు కలిగినవానికొరకు , 

ఉపవీతినే = శుభకరమైన యజ్ఞోపవీతమును ధరించిన 
వానికొరకు, 

పుష్టానాం పతయే = జ్ఞానము మొదలైన పదిగుణములతో 
పరిపుష్టులైన వారికి స్వామియైన 
పరమశివునకు, 

నమః = నమస్కారము. 

తాత్పర్యము : 


నల్లని జుత్తు కలిగిన శుభకరమైన యజ్ఞోపవీతమును ధరించిన, జ్ఞానము 
మొదలైన పదిగుణములతో పరిపుష్టులైన వారికి, స్వామియైన పరమశివునకు 
నమస్కారము. 


తాడేపల్లి పతంజలి 27 


1) వాక్కు 2) జ్ఞానము, 8) ఇంద్రియాలు, 4) ఇల్లు, పొలాలు, 5) 
ధనధాన్యాలు, 6) సంతానము, 7) జంతువులు, 8) గ్రామము, 9) ధర్మము, 
10) అణిమాది సిద్దులు 

ఇవి పది పుష్టులు. శివుని అనుగ్రహంతో ఈ పుష్టులు లభిస్తాయని ఈ 
నమక మంత్రం లోని అర్థం. 
6 నమో భవస్య హేత్యై జగతాం పతయే నమః । 


ప్రతిపదార్థము : 

భవస్య క ఈ సంసార బంధములను, 

హేత్యై = నరికివేసే కత్తిలాంటి వాడివయిన 
శివునకు, 

నమః = నమస్మారము 

జగతాం పతయే = (ప్రపంచములకు ప్రభువయిన శివునకు, 

నమః = నమస్మారము. 

తాత్పర్యము : 


ఈ సంసార బంధములను నరికివేసే కత్తి లాంటి వాడివయిన 
శివునకు నమస్కారము. ప్రపంచములకు ప్రభువయిన శివునకు 
నమస్మారము. 

విశేషాలు : 

1) సంసార వృక్షానికి ఛేదకుడు శివుడు. అనగా సంసార బంధములు 
శివుని దయతో తొలగుతాయని భావం. 

2) స్వామి ఆధిపత్యము, మరియూ మక్తినిచ్చే శక్తి సామర్థ్యాలు 
జగతాంపతయే - (ప్రపంచములకు ప్రభువు) అను సంబోధనలో చెప్పబడినవి. 

3) దుఃఖము కలిగించువాడు, దుఃఖము తొలగించువాడు రు[ద్రుడని 
భట్టభాస్మరీయము ఈ మంత్రానికి అర్థం చెప్పింది. 


(28) తాదేపల్లి పతంజలి 


నమక చమకాలు (అర్ధ తాత్పర్య విశేషాలు) / (క 


7 నమోరుద్రాయా౭ 9 తతావినే క్షేత్రాణాం పతయే నమః । 


ప్రతిపదార్థము : 

ఆతతావినే = విస్తరింపబడిన ధనుస్సుతో రక్షించు, 
శత్రువులను శిక్షించి, భక్తులను 
రక్షించుట) 

రుద్రాయ = సంసార బంధములను తొలగించే 
రుద్రునికొజణకు, 

నమః = నమస్మారము 

క్షేతాణాం పతయే = శరీరములకు - పుణ్యక్షేత్రములకు 
పరిపాలకుడైన శివునికాణకు, 

నమః = నమస్కారము. 

తాత్పర్యము : 


విస్తరింపబడిన ధనుస్సులతో లోకములను రక్షించు రుద్రునకు 
నమస్కారము. శరీరములకు - పుణ్యక్షేత్రాలకు పరిపాలకుడైన శివునకు 
నమస్మారము. 


8 నమస్స్ఫూతాయా9_ హంత్యాయ వనానాం పతయే నమః । 


ప్రతిపదార్థము : 

సూతాయ = సారథియైన వానికొబికు,(ప్రపంచమను 
రథమును నడపువానికి) 

అహంత్యాయ = సంహరించుటకు శక్యము కానివానికొబుకు, 

నమః = నమస్మారము. 

వనానాంపతయే = అరణ్యముల పరిపాలకునికొబకు, 

నమః = నమస్మారము. 

తాత్సర్యము : 


సారధికి, సంహరించుటకు శక్యము కానివానికి, అరణ్యముల పరిపాలకు 
డైన పరమశివునికి నమస్మారము. 


తాడేపల్లి పతంజలి 29 


ఇక్కడ సారథి అంటే శివుడు ప్రపంచానికి సారథి అని ఒక అర్థం 
.సుతమనగా సోమలత. దాని రూపుడని మరొక అర్థం. 


9 నమో రోహితాయ స్థపతయే వృక్షాణాం పతయే నమః 


ప్రతిపదార్థము : 

రోహితాయ = ఎజుపు వర్ణము కలిగినవాడు, 

స్థపతయే = శ్రేష్ణుడును (ప్రతిచోట ఉండేవాడును, 
రక్షకుడును, ప్రభువును), 

నమః = నమస్మారము. 

వృక్షాణాం పతయే = చెట్లకు అధిపతియైన శివునికొబికు, 

నమః ఆ నమస్మారము. 

తాత్సర్యము : 


ఎజువు వర్ణము కలిగినవాడు, శ్రేష్టుడును, ప్రతిచోట ఉండేవాడును, 
రక్షకుడును, చెట్లకు అధిపతియైన శివునకు నమస్మారము. 

విశేషాలు : 

రోహితుడనగా వాచ్యరూపుడని భట్టభాస్మరీయము. 
10 నమో మంత్రిణే వాణిజాయ కక్షాణాం పతయే నమః । 


ప్రతిపదార్థము : 

మంత్రిణే = ఏడు కోట్ల మహామంటత్రములకు, 
ఉపనిషత్తులకు అధిపతికొణకు 
(మంటత్రిరూపమున ఉండువాడు) 

వాణిజాయ = వర్తకునివలె అన్ని ప్రాంతములలోని 
రహస్యములు తెలిసినవానికొఅకు, 

నమః = నమస్మారము. 

కక్షాణాం పతయే = ఎక్కుటకు, దిగుటకు కష్ట సాధ్యములైన 


పర్వ తములకు, నదులకు ప్రభువయిన, 
బోదె లేని చెట్లు పాలించు శివునికొబికు, 


(30) తాదేపల్లి పతంజలి 


నమక చమకాలు (అర్ధ తాత్పర్య విశేషాలు) / (క 


నమః నమస్కారము. 

తాత్పర్యము : 

ఏడు కోట్ల మహామంత్రములకు, ఉపనిషత్తులకు అధిపతియు, వర్తకునివలె 
అన్ని ప్రాంతములలోని రహస్యములు తెలిసినవాడు, ఎక్కుటకు, దిగుటకు 
కష్ట సాధ్యములైన పర్వతములకు, నదులకు ప్రభువయిన శివునకు నమస్మారము. 

విశేషాలు : 

వాణిజుడనగా వాణి= వాక్కునందు జ= పుట్టినవాడని భట్టభాస్మరీయము. 


11 నమో భువంతయే వారివస్కృతాయౌషధీనాం పతయే నమః । 


ప్రతిపదార్థము : 

భువంతయే క భూమిని విస్తరించు (కాపాడు) 
శివునికొబికు, 

వారివస్కృతా = భక్తుల శరీరములలో నివాసమున్నట్టి 
రుద్రునికొజికు, (ధనమును రక్షించు 
రుద్రునకు), 

నమః = నమస్మారము. 

ఓషధీనాం పతయే = ఓషధులకు ప్రభువగు (చెట్లను రక్షించు) 
శివునికొబికు 

నమః = నమస్మారము. 

తాత్సర్యము : 


భూమిని విస్తరించు శివునకు, భక్తుల శరీరములలో నివాసమున్నట్టి 
రుద్రునకు (ధనమును రక్షించు) ఓషధులకు ప్రభువగు (చెట్లను రక్షించు) 
శివునకు నమస్మారము. 

విశేషాలు : 

వరివ £ అనగా సేవ. ఆది చేయువారు వరివస్కృతులు అనగా భక్తులని 
భట్టభాస్మరీయము. 
12 నమ ఉచ్చైర్లోషాయా క్రందయతే పత్తీనాం పతయే నమః । 


తాడేపల్లి పతంజలి 31 


/ a నమక చమకాలు (అర్థ తాత్పర్య విశేషాలు) 


ఏ ఆ ప్రతిపదార్థము 
wy), ఉచ్చైర్లోషాయ = యుద్ధరంగములో పెద్దగా ధ్వని చేసే 
వానికొబకు, 
ఆక్రందయతే = శత్రువులను ఏడిపించి సంహరించు 
వానికొణకు 
నమః = నమస్మారము. 
పత్తీనాం పతయే = పాదచారులైన యోధులకు నాయకుని 
కొజకు, 
నమః = నమస్మారము. 
తాత్సర్యము : 


యుద్ద సమయమున మహోన్నత ధ్వనిగా కల శివునకు నమస్మారము. 
శత్రువుల నేడిపించు శివునకు నమస్కారము. పాదచారులైన యోధులకు 
పాలకుడైన రుద్రునకు నమస్కారము. 


విశేషాలు : 
ఉచ్చైర్లోషాయ అనగా గొప్ప శబ్దము కలవాడు, గొప్ప స్తోత్రము కలవాడని 
భట్టభాస్మరీయము. 
13 నమః కృత్స్నవీతాయ ధావతే సత్వనాం పతయే నమః । 
ప్రతిపదార్థము : 
కృత్స్నవీతాయ = అన్నిచోట్ల వ్యాపించిన వానికొజికు 
ధావతే = భక్తులను రక్షించుట కొరకు పరుగులిడు 
వానికి, పరుగెత్తుచున్న శత్రువులను 
వెంటబడి తరుము వానికొజకు 
నమః = నమస్మారము. 
సత్వనాం పతయే = ధర్మమును ఆచరించువారి ప్రభువైన 


శివునకు, 


నమః = నమస్కారము. 
(32) తాదేపల్లి పతంజలి 


నమక చమకాలు (అర్థ తాత్పర్య విశేషాలు) 


తాత్సర్యము : 
అన్నిచోట్ల వ్యాపించిన వానికి, భక్తులను రక్షించుట కొరకు 
పరుగులిడువానికి, ధర్మమును ఆచరించువారి ప్రభువైన శివునకు నమస్మారము. 


విశేషాలు : 


కృత్న్న వీతాయ అనగా సమస్త జగత్తును భక్షింపబడినదిగా కలవాడని 
భట్టభాస్మరీయము. 
(నమకములోని రెండవ అనువాకము (వేదభాగము) సమాప్తము. 


a 
ష్‌ 


జ గన 

మ్‌ On Vy రాన 

ILC 
Dy WEG 


tes WU 


BEC 


తృతీయానువాకం 


1 నమస్సహమానాయ నివ్యాధిన అవ్యాధినీనాం పతయే నమః । 


ప్రతిపదార్థము : 
సహమానాయ 
నివ్యాధినే 


నమః 


అవ్యాధినీనాం పతయే = 


నమః 
తాత్సర్యము : 


శత్రువులను అణిచివేయువానికి, 
ఆశ్చర్యకరముగా శత్రువులను 
కొట్టువానికొబికు, 

నమస్మారము, 
పరాక్రమవంతులైన సైన్యములకు 
పరిపాలకుడైన శివునికొబికు, 
నమస్మారము. 


శివునకు నమస్మారము. శత్రువులను అణచివేయువానికి ఆశ్చర్యకరముగా 
శత్రువులను కొట్టువానికి, పరాక్రమవంతులైన సైన్యములకు పరిపాలకుడైన 


శివునకు నమస్మారము. 


విశేషాలు : 


సహమానాయ అనగా ఆపరాధములు చేసిననూ క్షమించువాడని 


భట్టభాస్మరీయము. 


2 నమః కకుభాయ నిషంగిణే స్తేనానాం పతయే నమః । 


ప్రతిపదార్థము : 
కకుభాయ 


నిషంగిణే 
నమః 


1. శ్రేష్టునికి 2. మద్దిచెట్టువలె ప్రధానునికి, 
3.వృషభము యొక్క మూపునందు 
ప్రకాశించువానికొజకు 

ఖడ్గము చేతిలో ధరించినవానికొణకు 


నమస్కారము, 


నమక చమకాలు (అర్ధ తాత్పర్య విశేషాలు) / (క 


స్తేనానాం పతయే = రహస్యముగా దొంగతనము చేయు 
దొంగలకు పాలకుడైన శివునకు, 

నమః = నమస్కారము. 

తాత్పర్యము : 


మద్దిచెట్టువలె ప్రధానునికి, ఖడ్గము చేతిలో ధరించిన వానికి, రహస్యముగా 
దొంగతనము చేయు దొంగలకు పాలకుడైన శివునకు నమస్మారము. 
8 నమో నిషంగిణ ఇషుధిమతే తస్మరాణాం పతయే నమః । 


ప్రతిపదార్థము . 

నిషంగిణే = చేత బాణము ధరించిన విలుకానికొటికు, 

ఇషుధిమతే = అమ్ములపొది కలవానికొజకు, 

తస్మరాణాం పతయే = బహిరంగముగా దొంగిలించు దొంగలకు 
పాలకుడును అయిన శివునికాజకు, 

నమః = నమస్మారము 

తాత్పర్యము : 


చేత బాణము ధరించిన విలుకాడును, అమ్ములపొది కలవాడును, 
బహిరంగముగా దొంగిలించు దొంగలకు పాలకుడును అయిన శివునకు 
నమస్కారము. 

విశేషాలు : 

నితరాం సంగీ తస్మై అను వివరణలో నిషంగి పదానికి “దయాశాలి” 
అని ఇంకొక అర్థం చెప్పుకోవచ్చు. 
4 నమో వంచతే పరివంచతే స్తాయూనాం పతయే నమః । 


ప్రతిపదార్థము 3 

వంచతే = నమ్మకంగా ఉండి యజమాని సొమ్మును 
అపహరించు మోసగాడి స్వరూపములో 
ఉండు శివునికొజకు, 


తాడేపల్లి పతంజలి (35) 


అన్నివేళలా మోసపు స్వరూపముతో 
ఉండే శివునికాజకు, 

నమః = నమస్మారము. 

స్తాయూనాంపతయే = ఇతరులకు ఏమాత్రము తెలియకుండా 
సొమ్మును అపహరించే దొంగలకు 
పరిపాలకుడైన శివునికొబికు, 


నమః = నమస్మారము. 

తాత్పర్యము : 

నమ్మకంగా ఉండి యజమాని సొమ్మును అపహరించు మోసగాడి 
స్వరూపములోజఉండే శివునికొబికు, అన్నివేళలా మోసపు స్వరూపముతో 
ఉండే శివునికొబికు నమస్మారము. ఇతరులకు ఏమాత్రము తెలియకుండా 
సొమ్మును అపహరించే దొంగలకు పరిపాలకుడైన శివునికొణకు నమస్మారము. 
5 నమో నిచేరవే పరిచరాయారణ్యానాం పతయే నమః । 

ప్రతిపదార్థము : 


నిచేరవే 1. యజమాని ఇంటిలో దొంగతనము 
చేయుటకు జాగ్రత్తగా పరిసరాలు గమ 
నించువానికి, 2. దొంగలతో కలిసి 


అరణ్యములలో తిరుగు శివునికొజికు , 
నమః = నమస్మారము. 


పరిచరాయ = బహిరంగ ప్రదేశములలో తిరుగాడు 
దొంగ అయిన శివునికొణకు 

అరణ్యానాం పతయే = అరణ్యములలో తిరుగు దొంగలకు 
ప్రభువైన శివునికొాఅకు 

నమః =  నమస్మారము. 

తాత్పర్యము : 


యజమాని ఇంటిలో దొంగతనము చేయుటకు జాగ్రత్తగా పరిసరాలు 
గమనించు శివునికి నమస్కారము. బహిరంగ ప్రదేశములలో తిరుగాడు 


(36) తాదేపల్లి పతంజలి 


శివునకు, నమస్కారము. 
విశేషము : 


నమక చమకాలు (అర్ధ తాత్పర్య విశేషాలు) / (క 


దొంగ అయిన శివునకు ,అరణ్యములలో తిరుగు దొంగలకు ప్రభువైన క 


దొంగలకు ప్రభువు అను శివుని వర్ణనలో స్వామిపట్ల నింద లేదు. 
స్వామిలో సర్వవ్యాపకత్వము ఉంది. అందరి జీవులలోను ఉన్నట్లే పరమేశ్వరుడు 
దొంగలలోను ఉన్నాడు. అందువలననే వారికి ప్రభువు. 


6 నమః సృకావిభ్యో జిఘాంసద్భ్యో ముష్ణతాం పతయే నమో । 


ప్రతిపదార్థము 3 
నమః = 
సృకావిభ్యః = 


జిఘాంసద్భ్యః = 
ముష్టతాం పతయే = 
నమః = 
తాత్సర్యము : 


నమస్మారము, 
తమ ఉపకరణములతో శరీరమును 
రక్షించు కొనుచూ, 


జంతువులను హింసించెడి, 
దొంగలకు ప్రభువైన శివునకు, 
నమస్కారము. 


తమ ఉపకరణములతో శరీరమును రక్షించుకొనుచూ, జంతువులను 
హింసించెడి దొంగలకు ప్రభువైన శివునకు నమస్కారము. 


7 నమో౭_సిమద్య్యో నక్తంచరద్భ్యః ప్రకృంతానాం పతయే నమః । 


ప్రతిపదార్థము ్‌ 
నమః 

అసిమద్భ్వః = 
నక్తంచరద్భ్యః = 


ప్రకృంతానాం పతయే = 


నమః = 


నమస్మారము, 

ఖడ్గము కల చోరులకు, 

రాత్రిపూట తిరుగువారికి, 

కుత్తుకలు కత్తిరించువారికి (ప్రభువైన 
శివునకు, 


ఈ శీ | నమక చమకాలు (అర్ధ తాత్పర్య విశేషాలు) 
"ఖై 
"| తాత్పర్యము: 


నమస్కారము. ఖద్దము కల చోరులకు, రాత్రిపూట తిరుగువారికి, కుత్తుకలు 
కత్తిరించువారికి ప్రభువైన శివునకు నమస్కారము. 


8 నమ ఉష్ణీషినే గిరిచరాయ కులుంచానాం పతయే నమః । 


ప్రతిపదార్థము : 

నమః = నమస్మారము, 

ఉష్ణీషినే = గ్రామస్థుల వలె తలపాగా ధరించు 
దొంగలకు, 

గిరిచరాయ = పర్వత ప్రాంతాలలో తిరుగు, 

కులుంచానామ్‌ = దొంగలకు, 

పతయే = నాయకుడైన శివునకు, 

నమః = నమస్మారము 

తాత్సర్యము : 


గ్రామస్థుల వలె తలపాగా ధరించు దొంగలకు, పర్వత ప్రాంతాలలో 
తిరుగు దొంగలకు నాయకుడైన శివునకు నమస్మారము. 


9 నమ ఇషుమదోో ధన్వావిభ్యశ్చ వో నమః । 


ప్రతిపదార్థము : 

నమః = నమస్మారము, 

ఇషుమద్భ్యః = బాణములు చేతిలో ధరించినట్టి, 
ధన్వావిభ్యశ్చ = ధనుస్సులు కలిగినట్టి, 

వఃచ = మీకు, 

నమః = నమస్మారము. 

తాత్సర్యము : 


ఓ రుద్రులారా ! నమస్మారము! భక్తులు కానివారిని భయపెట్టుటకు 
బాణములు చేతిలో ధరించినట్టి, ధనుస్సులు కలిగినట్టి, మీకు నమస్కారము. 


ట్టి తాదేపల్లి పతంజలి 


10. నమ ఆతన్నానేభ్యః ప్రతిదధానేభ్యశ్చ వో నమః । 


ప్రతిపదార్థము : 

నమః = నమస్మారము, 

ఆతన్నానేభ్యః వ ధనుస్సున త్రాటిని, 

ప్రతిదధానేభ్యశ్చ = బాణమును ఆరోపించు (సంధించు), 
వః = మీకు (రుద్రులకు), 

నమః = నమస్మారము. 

తాత్సర్యము : 

ధనుస్సున త్రాటిని సంధించు రుద్రులకు నమస్మారము. 
విశేషాలు : 


ధనుర్గుణ న్యాయమని ఒక న్యాయముంది. వంకరగా ఉండే వింటికి 
విలుకాండ్లు గుణాన్ని (అల్లిత్రాటిని) సంధించినట్లుగా - గొప్పవారు చెడ్డ 
బుద్ధి ఉన్న దుష్టులకు కూడా గుణాలను ఆరోపిస్తారు అని భావం. అలాగే 
దుష్ట బుద్ధి కలిగిన భక్తులకు శివుడు గుణాన్ని ఆరోపిస్తాడని ఈ నమక 
మంత్రంలో శివ స్తుతి. 
11 నమ ఆయచ్చద్య్యో విసృజద్భ్యశ్చ వోనమః। 


ప్రతిపదార్థము : 

నమః = నమస్మారము, 

ఆయచ్చద్బ్యః = వింటి త్రాటిని బిగించునట్టి, 

విస్ఫ్రజద్భ్యృశ్చ = వింటి నుంది బాణములను విడుచునట్టి 
ఓ శివా!, 

వః = మీకు 

నమః = నమస్కారము. 

తాత్పర్యము : 


నమస్కారము! వింటి త్రాటిని బిగించునట్టి, వింటి నుండి బాణములను 
విడుచునట్టి ఓ రుద్రులారా! మీకు నమస్కారము. 


తాడేపల్లి పతంజలి 39 


1) 12 నమో౭_స్యద్య్భ్వో విధ్యద్భ్వశ్చ వోనమః। 


ప్రతిపదార్థము క 

నమః = నమస్మారము, 

అస్యద్భ్య = లక్ష్యము చేరు వరకు బాణము విడుచు, 
విధ్యద్భ్యృశ్చ = లక్ష్యములో బాణము ఉంచు, 

వః | మీకు 

నమః = నమస్కారము 

తాత్పర్యము : 


ఓ రుద్రులారా!నమనస్మారము. లక్ష్యము చేరు వరకు బాణము విడుచు, 
లక్ష్యములో బాణము ఉంచు మీకు నమస్మారము. 


18 నమ ఆసీనేభ్యశ్ళయానేభ్యశ్చ వో నమః । 


ప్రతిపదార్థము : 

నమః = నమస్మారము, 

ఆసీనేభ్యః క కూర్చునట్లుగా, 
శయానేభ్యః చ = నిద్రించునట్లుగా కనబడు, 
వః = మీకు, 

నమః = నమస్కారము. 

తాత్పర్యము : 


ఓ రుద్రులారా!నమస్మారము! కూర్చున్నవారు, నిద్రించువారు - రెండూ 
మీరే! మీకు నమస్కారము. 
14 నమస్స్వపద్బ్యో జాగ్రద్వశ్చ వో నమః । 


ప్రతిపదార్థము : 
నమః = నమస్మారము, 
స్వపద్య్యః = నిదురించినట్టి, 
జాగ్రద్భ్యః + చ = మేల్మొని ఉన్నట్టి, 


(40) తాదేపల్లి పతంజలి 


వః మీకు, 
నమః . నమస్కారము. 
తాత్పర్యము శ 


ఓ రుద్రులారా! నమస్కారము. నిదురించినట్టి, మేల్కొని ఉన్నట్టి మీకు 
నమస్కారము. 


15 నమస్తిష్టద్య్యో ధావద్య్యశ్చ వోనమః। 


ప్రతిపదార్థము ప 
నమః = నమస్మారము, 
తిష్టద్భ్యః = నిశ్చలముగా, కదలకుండా నిలబడిన 
మీకొబకు, 
ధావద్భ్యః + చ = పరుగులు తీయు, 
వః = మీకొబకు, 
నమః = నమస్మారము. 
తాత్సర్యము : 
ఓ రుద్రులారా!నమస్మారము. నిశ్చలముగా, కదలకుండా ఉండునట్టి 
పరుగులు తీయు మీకు నమస్మారము. 
16 నమస్సభాభ్యస్సభాపతిభ్యశ్చ వో నమః । 
ప్రతిపదార్థము క 
నమః = నమస్మారము, 
సభాభ్యః = సభలో కూర్చుని ఉన్నవారికి (సభలయిన 
మీకొబకు), 
సభాపతిభ్యః + చ = సభలకు అధ్యక్షునిగా ఉన్న మీకొజికు 
(సభలకు ప్రభువైన), 
వ = మీకు, 
నమ = నమస్మారము 


ఈ శీ | నమక చమకాలు (అర్ధ తాత్పర్య విశేషాలు) 
"ఖై 


తాత్పర్యము : 

ఓ రుద్రులారా!నమస్మారము. సభలో కూర్చుని ఉన్నవారికి సభలకు 
అధ్యక్షునిగా ఉన్న మీకొబకు నమస్మారము. 
17 నమ అశ్వేభ్యో9_ శ్వపతిభ్యశ్ళ వోనమః। 


ప్రతిపదార్థము : 

నమః = నమస్మారము, 

అశ్వేభ్యః = అశ్వ రూపముగలమీకు (తనదయిన 
ధనము లేని మీకొబికు), 

అశ్వపతిభ్యః +చ = అశ్వముపై విహరించు మీకు (అశ్వ 
స్తనికులగు మునులకు పాలకులయిన 
మీకొబకు), 

వః = మీకొబకు, 

నమః = నమస్మారము. 

తాత్సర్యము : 


ఓ రుద్రులారా! నమస్మారము. అశ్వ రూపముగలమీకు , అశ్వ 
స్తనికులగు మునులకు పాలకులయిన మీకొణకు నమస్మారము. 


(ఇంతటితో నమకంలో తృతీయానువాకం నమాప్తము, 


నమక చమకాలు (అర్ధ తాత్పర్య విశేషాలు) / (క 


చతుర్జానువాకం 
1 నమ అవ్యాధినీభ్యో వివిధంతీభ్యశ్చ వోనమః। 
ప్రతిపదార్థము 9 
నమః = నమస్మారము, 
ఆవ్యాధినీభ్యః = అన్నివైపులనుండి ఎదుర్శొనుటకు సిద్ధమైన 


స్త్రీల రూపములో ఉండు, 


వివిధ రకములుగా ఎదుర్మొనుటకు సిద్ధ 
ముగా ఉండే స్త్రీల రూపములో ఉండు, 


వివిధ్యంతీభ్యః + చ 


వః క మీకు, 
నమః = నమస్మారము. 
తాత్సర్యము శ 


ఓ రుద్రులారా!నమస్మారము అన్నివైపులనుండి ఎదుర్మొనుటకు సిద్ధమైన 
శక్తుల రూపములో ఉండు, వివిధ రకములుగా ఎదుర్మొనుటకు సిద్ధముగా 
ఉండే స్త్రీల రూపములో ఉండు మీకు నమస్కారము. 


విశేషము : 
శివుడు సర్వభూతస్వరూపుడు అని ఇందులో అంతరార్థం. 
2నమ ఉగణాభ్యసృృగ్‌ంహతీభ్యశ్చ వోనమః। 


ప్రతిపదార్థము : 
నమః = నమస్మారము, 
ఉగణాభ్యః = గొప్ప గుణముల స్వరూపులైన సప్త 


మాతృకల రూపంలో ఉండు, 
దుష్టులను హింసించే దుర్గ మొదలైన 


తృగ్‌ంహతీభ్యః +చ 


భయంకరమైన దేవతల రూపంలో ఉండు, 
వః మీకు, 
నమః = నమస్మారము. 


తాడేపల్లి పతంజలి (43) 


ఓ రుద్రులారా! గొప్ప గుణముల స్వరూపులైన సప్త మాతృకల రూపంలో 
ఉండు, దుష్టులను హింసించే దుర్గ మొదలైన భయంకరమైన దేవతల రూపంలో 
ఉండు మీకు నమస్కారము. 

విశేషము : 

1. బ్రాహ్మి, 2. మాహేశ్వరి, 3. కౌమారి, 4. వైష్ణవి, 5. వారాహి, 
6. ఇంద్రాణి, 7 చాముండి. సప్త మాతృకలు. 
8 నమో గృత్సేభ్యో గృత్సపతిభ్యశ్చ వోనమః। 


ప్రతిపదార్థము : 

నమః = నమస్మారము, 

గృత్సేభ్యః = విషయములందు ఆసక్తి కలిగినవారి 
స్వరూపములో ఉన్న, 

గృత్సపతిభ్యః + చ = విషయములందు ఆసక్తి కలిగినవారి 
రక్షించు వారి స్వరూపములో ఉన్న, 

వః = మీకు, 

నమః = నమస్మారము. 

తాత్సర్యము : 


ఓ రుద్రులారా! విషయములందు ఆసక్తి కలిగినవారి స్వరూపములో 
ఉన్న మరియూ విషయములందు ఆసక్తి కలిగినవారి రక్షించు వారి 
స్వరూపములో ఉన్న మీకు నమస్మారము. 

విశేషము : 

విషయము అంటే ఇక్కడ ఇంద్రియములకు సంబంధించినది. 
ఇంద్రియములు పది. చర్మము, కన్ను, చెవి, నాలుక, ముక్కు (ఇవి 
జ్ఞానేంద్రియములు), వాక్కు పాణి, పాదము, పాయువు, ఉపస్థము (ఇవి 
కర్మేంద్రియములు). మనస్సుతో కలిపి కొంతమంది 11 ఇంద్రియాలంటారు. 


(44) తాదేపల్లి పతంజలి 


4 నమో ట్రాతేభ్యో వ్రాతపతిభ్యశ్చ వో నమః । 


ప్రతిపదార్థము ప 

నమః = నమస్కారము, 

వ్రాతేభ్యః = నానా జాతుల సంఘముల స్వరూపులైన 

వ్రాతపతిభ్యః + చ = ఆ జాతుల సంఘముల అధిపతుల 
స్వరూపులైన, 

వః = మీకు, 

నమః = నమస్మారము. 

తాత్సర్యము : 


ఓ రుద్రులారా! నమస్కారము. నానా జాతుల సంఘముల స్వరూపులైన 
ఆ జాతుల సంఘముల అధిపతుల స్వరూపులైన మీకు నమస్కారము. 
5 నమో గణేభ్యో గణపతిభ్యశ్చ వోనమః। 


ప్రతిపదార్థము 3 

నమః = నమస్మారము, 

గణేభ్యః = ప్రమథ గణముల స్వరూపులైన, 
గణపతిభ్యః + చ = ప్రమథ గణముల ప్రభు స్వరూపులైన, 
వః = మీకు 

నమః = నమస్మారము. 

తాత్సర్యము : 


ఓ రుద్రులారా!నమస్మారము. ప్రమథ గణముల స్వరూపులైన, ప్రమథ 
గణముల ప్రభు స్వరూపులైన మీకు నమస్మారము. 

విశేషము : 

శివుని అనుగ్రహము వలన కైలాసమున అతనితోకూడ ఉండు భక్తుల 
సమూహమును ప్రమథ గణము అంటారు. 


తాడేపల్లి పతంజలి (45) 


| నమక చమకాలు (అర్థ తాత్పర్య విశేషాలు) 


ప్ర 6 నమో విరూపేభ్యో విశ్వరూపేభ్యశ్చ వో నమః । 


ప్రతిపదార్థము 

నమః = నమస్మారము, 

విరూపేభ్యః = వికృత రూపములుగా కనిపించు రూపము 
లను ధరించు, 

విశ్వరూ పేభ్యః +చ= గుజ్జము, ఏనుగు మొదలైన అనేక రూప 
ములను ధరించు, 

వః మీకు, 

నమః = నమస్మారము. 

తాత్సర్యము : 


ఓ రుద్రులారా! నమస్మారము. వికృత రూపములుగా కనిపించు 
రూపములను ధరించు, గుజ్జము, ఏనుగు మొదలైన అనేక రూపములను 
ధరించు మీకు నమస్కారము. 


విశేషములు : 
విరూపము అనగా రూపములేని, విశ్వరూపము అనగా చరాచర సృష్టిలోని 
అనేక రూపములని కూడా అర్థాలు చెప్పుకోవచ్చు. 


7 నమో మహద్భ్యః క్షుల్లకేభ్యశ్చ వోనమః। 


ప్రతిపదార్థము : 

నమః = నమస్మారము, 

మహద్య్యః = అణిమ మొదలైన అష్ట సిద్దులుఉన్న 
క్షుల్లకేభ్య +చ = అణిమ మొదలైన అష్టసిద్ధులు లేకున్న 
వః ఆ మీకు, 

నమః = నమస్మారము. 

తాత్సర్యము : 


ఓ రుద్రులారా! నమస్మారము. అణిమ మొదలైన అష్టసిద్ధులు ఉన్ను 
అణిమ మొదలైన అష్టసిద్ధులు లేకున్న మీకు నమస్కారము. 


(46) తాదేపల్లి పతంజలి 


నమక చమకాలు (అర్థ తాత్పర్య విశేషాలు) 
విశేషములు : 


అణిమ, మహిమ, గరిమ, లఘిమ, ప్రాప్తి, ప్రాకామ్యం, ఈశత్వం, 
వశిత్వం అనునవి అష్టసిద్ధులు. ఇవి ఉన్నవాడు, లేనివాడు అనగా సర్వము 
శివమయమని అర్థం. 


8 నమో రథిభ్యో౭_రథేభ్యశ్చ వో నమః । 


ప్రతిపదార్థము : 

నమః = నమస్మారము, 

రథిభ్యః = రథమును ఎక్కిన వారి రూపములో, 
అరథేభ్యః +చ = రథమును ఎక్కనివారి రూపములో ఉన్న 
వః అ మీకు, 

నమః = నమస్మారము. 

తాత్సర్యము : 


ఓ రుద్రులారా!నమస్మారము. రథమును ఎక్కినవారి రూపములో, 
రథమును ఎక్కనివారి రూపములో ఉన్న మీకు నమస్మారము. 


విశేషములు : 
ఇక్కడ శరీరము రథము. దీనిలో పరమాత్మ రూపములో కొలువై ఉ 
న్నవాడు శివుడని తాత్పర్యము. రథము ఎక్కనివారు అనగా జన్మను పొందని 


ఆత్మలని అర్థము. 
9 నమో రథేభ్యో రథపతిభ్యశ్చ వోనమః। 
ప్రతిపదార్థము : 
నమః = నమస్మారము, 
రథేభ్యః = రథ రూపములో ఉన్న 
రథ పతిభ్యః + చ = రథమునకు ప్రభువైన వాని రూపములో 
ఉన్న 
వః = మీకు, 
నమః = నమస్కారము. 


తాడేపల్లి పతంజలి (47) 


ఓ రుద్రులారా! నమస్మారము. రథ రూపములో ఉన్న మరియూ 
రథమునకు (ప్రభువైన వాని రూపములో ఉన్న మీకు నమస్మారము. 
10. నమస్సేనాభ్యస్ప్సేనానిభ్యశ్చ వోనమః। 


ప్రతిపదార్థము : 

నమః = నమస్కారము, 

సేనాభ్యః = రథ గజ తురగ పదాతి రూపములలో 
ఉన్న 

సేనానిభ్యః + చ = సేనా నాయకుల రూపములో ఉన్న 

వః జ మీకు, 

నమః = నమస్మారము. 

తాత్పర్యము : 


ఓ రుద్రులారా! నమస్కారము. రథ గజ తురగ పదాతి రూపములలో 
ఉన్న సేనా నాయకుల రూపములో ఉన్న మీకు నమస్కారము. 


11. నమః క్షతృభ్యః సంగ్రహీతృభ్యశ్చ వో నమః । 


ప్రతిపదార్థము 3 

నమః = నమస్మారము, 

క్షతృభ్యః = అశ్వములను మరపువారి రూపములో 
ఉన్న 

సంగృహీతృభ్యః+చ = రథ బాధ్యతలను గ్రహించు సారథుల 
రూపములో ఉన్న, 

వః = మీకు, 

నమః = నమస్మారము. 

తాత్సర్యము : 


ఓ రు(ద్రులారా!నమస్మారము. అశ్వములను మరపు వారి రూపములో 
ఉన్న, మరియూ రథ బాధ్యతలను గ్రహించు సారథుల రూపములో ఉన్న 
మీకు నమస్కారము. 

థి తాదేపల్లి పతంజలి 


12 నమస్తక్షభ్యో రథకారేభ్యశ్చ వో నమః । 


ప్రతిపదార్థము క 
నమః 


తక్షభ్యః 
రథకారేభ్యః + చ 


వః 
నమః 
తాత్సర్యము శ 


నమస్మారము, 

వదడ్రంగుల రూపములో ఉన్న 

రథము చేయువారి(శిల్పుల )రూపములో 
ఉన్న 

మీకు, 

నమస్కారము. 


ఓ రుద్రులారా! నమస్మారము. వడ్రంగుల రూపములో ఉన్న శిల్పుల 
రూపములో ఉన్న మీకు నమస్మారము. 


13 నమః కులాలేభ్యః కర్మారేభ్యశ్చ వో నమః । 


ప్రతిపదార్థము : 
నమః 
కులాలేభ్యః 


కర్మారేభ్యః +చ 
వః 


నమః 
తాత్సర్యము వ 


నమస్కారము, 

కుండలు తయారు చేసే కుంభకారుల 
రూపములో ఉన్న, 

ఆభరణాలు తయారుచేసే కంసాలుల 
రూపములో ఉన్న, 

మీకు, 

నమస్కారము. 


ఓ రుద్రులారా! నమస్మారము. కుండలు తయారు చేసే కుంభకారుల 
రూపములో ఉన్ను ఆభరణాలు తయారుచేసే కంసాలుల రూపములో ఉన్న 


మీకు నమస్కారము. 


తాడేపల్లి పతంజలి 49 


/ a నమక చమకాలు (అర్థ తాత్పర్య విశేషాలు) 


|] 14 నమః పుంజిష్టేభ్యో నిషాదేభ్యశ్చ వో నమః । 


ప్రతిపదార్థము క 

నమః = నమస్మారము, 

పుంజిష్టేభ్యః = పక్షులను పట్టు బోయవాని రూపములలో 
ఉన్న 

నిషాదేభ్యః +చ = చేపలను పట్టి ఆ సమూహములను 
సంహరించు వాని రూపములలో ఉన్న 

వః = మీకు, 

నమః = నమస్మారము. 

తాత్సర్యము : 


ఓ రుద్రులారా!నమస్మారము. చేపలను పటి ఆ 
సంహరించువాని రూపములలో ఉన్న పక్షులను పట్టు బోయవాని 
రూపములలో ఉన్న మీకు నమస్మారము. 

విశేషములు : 

ఎవనియందు పాపము ఉంటుందో వాడు నిషాదుడు. సమూహాములుగా 
చుట్టి చంపుదురు కనుక చేపలు చంపువారికి నిషాదులనిపేరు. 


15 నమ ఇషుకృద్భ్యో ధన్వకృద్భ్యృశ్చ వో నమః । 


ప్రతిపదార్థము 3 

నమః = నమస్మారము, 

ఇషుకృద్భ్యః = బాణములు తయారు చేయువారి 
రూపములలో ఉన్న 

ధన్వకృద్భ్యః +చ = ధనుస్సులను చేయువారి రూపములలో 
ఉన్న 

వ = మీకు, 

నమః = నమస్మారము. 


నమక చమకాలు (అర్థ తాత్పర్య విశేషాలు) 
తాత్సర్యము : 


ఓ రుద్రులారా! నమస్మారము. బాణములు తయారు చేయు వాని 
రూపములలో ఉన్న ధనుస్సులను చేయువారి రూపములలో ఉన్న మీకు 


నమస్మారము. 
16 నమో మృగయుభ్యశ్య్వనిభ్యశ్చ వో నమః । 
ప్రతిపదార్థము 3 
నమః = నమస్మారము, 
మృగయుభ్యః = జంతువులను వేటాడి చంపు వేటగాని 
రూపములో ఉన్న, 
శ్వనిభ్యః + చ = కుక్కల మెడలలోనితాళ్లను ధరించి ఉన్న 
వః = మీకు, 
నమః = నమస్కారము. 
తాత్పర్యము : 


ఓ రుద్రులారా!నమస్మారము. జంతువులను వేటాడి చంపు వేటగాళ్ళ 
రూపములో ఉన్న కుక్కల మెడలలోని తాళ్లను ధరించి ఉన్న మీకు 
నమస్మారము. 


విశేషములు : 
ls కుక్కలను అంత తేలికగా చూడనవసరంలేదు. కొన్ని కుక్కలు 
కృష్ణచతుర్దశి నాడు ఉపవసిస్తాయి. దానినే శ్వానిశం అంటారు. 


2. కాలభైరవుడు కుక్కను వాహనంగా చేసుకుని తిరిగే పరమేశ్వరాంశ 
కలిగినవాడు. ఈ స్వామిని చూడనిదే కాశీ యాత్ర పూర్తి కానట్లు. 


కనుక అన్నింటా స్వామి ఉన్నాడని నమకమంత్రాలలో భావించుకొంటూ 


భక్తిగా చదవాలి. 

17 నమశ్వభ్యశ్వపతిభ్యశ్చ వో నమః । 
ప్రతిపదార్థము : 
నమః = నమస్మారము, 


తాడేపల్లి పతంజలి (51) 


న ఖే నమక చమకాలు (అర్థ తాత్పర్య విశేషాలు) 


శ్వభ్యః = కుక్కల రూపములలో ఉన్న 


శ్వపతిభ్యః+చ = కుక్కల స్వాముల రూపములలో ఉన్న, 
వః మీకు, 

నమః = నమస్కారము. 

తాత్పర్యము : 


ఓ రుద్రులారా! నమస్మారము. కుక్కల రూపములలో ఉన్న కుక్కల 
స్వాముల రూపములో ఉన్న మీకు నమస్కారము. 

విశేషములు : 

కుక్కచావు (= దిక్కులేని చావు, నీచమైన చావు), కుక్కజట్టీ (= చిల్లర 
తగువు, కారణం లేకుండా పెట్టుకునే తగువు) ఇలా కుక్కను నీచంగా 
చిత్రించే మన పద బంధాల్లో “కుక్క తులసి” అని ఒక పద బంధముంది. 
'కుక్కతులసి' అంటే ఒకజాతి తులసి (16 white basil, Ocimum albuoe, 
Ocimum 62౧6౧0). అంటే నీచంగా భావించే కుక్కను పవిత్రమైన తులసితో 
కలిపాం. ఇది అన్నింటిని సమానంగా చూసే శివమయమైన సంస్కృతి. 
అనేకరకాలుగా శివుని ఉపాసించిన జాతులు ఈ అనువాకములో 
పేర్ళానబడినవి. 


(ఇంతటితో నమకంలో చతుర్భానువాకం సమాప్తము) 


నమక చమకాలు (అర్ధ తాత్పర్య విశేషాలు) / (క 


పంచమానువాకం 
1 నమో భవాయ చరుద్రాయ చ। 

ప్రతిపదార్థము : 

భవాయ చ = ప్రపంచము యొక్క పుట్టుకకు కారణమైన 
వానికొబికు, 

రుద్రాయ చ = సంసార దుఃఖమును తొలగించునట్టి 
శివునికాజకు, 

నమః = నమస్కారము. 

తాత్పర్యము : 


ప్రపంచము యొక్క పుట్టుకకు కారణమై, సంసార దుఃఖమును తొల 
గించునట్టి శివునకు నమస్కారము. 

విశేషాలు: 

ఈ మంత్రంలోని రుద్ర శబ్దంతో కలిసిన ప్రసిద్ధమైన పదబంధాలు ఇవి; 
1. రుద్రాభిషేకం : 

లింగాకృతిలో ఉండే శివుడి మీద, అంటే రుద్రుడిని అభిషేకించడం 
రుద్రాభిషేకం. పదకొండు అనువాకాలు కలిగిన నమకం పరిస్తూ చేసే 
రుద్రాభిషేకం రుద్రం. అది ఒకసారి చేస్తే వకరుద్రం. పదకొండు సార్లు 
చేస్తే ఏకాదశరుద్రాభిషేకం. దీనిని “రుద్ర” అని కూడా అంటారు. పదకొండు 
ఏకాదశ రుద్రాభిషేకాలు చేస్తే అది లఘురుద్రాభిషేకం. పదకొండు 
లఘురుద్రాలు చేస్తే, అంటే 121ని 11తో హెచ్చవేస్తే ఎన్నిసార్లో అన్నిసార్లు 
అభిషేకాలు చేస్తే అది మహారుద్రం అవుతుంది. అలాంటి మహారు[ద్రాలు 
పదకొండు చేస్తే అది అతిరుద్రం అవుతుంది. అంటే పది నాలుగు వేల ఆరు 
వందల నలుబది ఒక్క సార్లు అభిషేకం చేయడం అతిరుద్రం. 


2. రుద్ర వింశతి : 


వింశతి అంటే ఇరవై. ప్రభవాది అరవై సంవత్సరాలలో చివరి ఇరవై 
సంవత్సరాలు. అంటే ప్లవ నుంచి అక్షయ (క్షయ అని కొందరంటారు) 


తాడేపల్లి పతంజలి (53) 


టీ) నమక చమకాలు (అర్ధ తాత్పర్య విశేషాలు) 


వరకు రుద్ర వింశతి. ప్రభవ నుండి వ్యయ వరకు బ్రాహ్మీ వింశతి, సర్వజిత్‌ 
నుంచి పరాభవ వరకు వైష్ణవీ వింశతి అని పేర్లు పెట్టారు. 
8. రుద్రసంప్రదాయం : 

రుద్రుడి పేరుతో ఒక వైష్టవసంప్రదాయం 15వ శతాబ్ది కాలంలో ఏర్పడి, 
ఉత్తరభారతంలో వ్యాప్తి చెందింది. ఆ కాలంలో వ్యాపించిన నాలుగు ప్రధాన 
వైష్ణవ శాఖలలో ఒకటిగా పేరు పొందింది. ఇందులో శ్రీకృష్ణుడే పరమాత్మ, 
భాగవతం పరమపవిత్రగంథం. సాక్షాత్తు శివుడే శ్రీమహావిష్ణువు తనకు 
అందించిన విజ్ఞానంతో ఈ సంప్రదాయాన్ని ప్రారంభించాడని ఈ సంప్ర 
దాయం వారి విశ్వాసం. ఈ సంప్రదాయానికి విష్ణుస్వామి అనే ఆయన 
ఆద్యుడని కొందరు పరిశోధకులు తేల్చారు. విష్ణుస్వామి ఏకాలం వాడో 
పరిశోధకులు తేల్చలేకపోయారు. ఈ సంప్రదాయంలో సంన్యసించడం 
అనేది లేదు. గృహస్థాశ్రమంలో ఉండే మోక్షాన్ని సాధించవచ్చు. 
కాలక్రమంలో రుద్ర వైష్ణవం విష్ణుస్వామి మార్గమనీ, వల్లభ మార్గమనీ 
రెండు శాఖలుగా చీలిపోయింది. రుద్ర సంప్రదాయ తత్వాన్ని శుద్దాద్వైతం 
అన్నారు. 
4. పంచ - రుద్రములు : 

1. అథర్వశిఖా రుద్రము, 2. కైవల్య రుద్రము, 8. కాలాగ్ని రుద్రము, 
4. శ్వేతాశ్వతర రుద్రము, 5. రుద్రము. 
5. యజుస్సులు 

ఈ అనువాకమునుండి మొదట నమస్మారముగల (నమః ) యజుస్సులు 
ప్రారంభమయినవి. 


2 నమశ్ళ్శర్వాయ చ పశుపతయే చ । 


ప్రతిపదార్థము : 

శర్వాయ చ హా శర్వునికొజికు,,(పాపములను 
హింసించువాడు) 

నమః = నమస్మారము, 


పశుపతయే చ = శుపతి కొజకు కూడా నమస్కారము. 


నమక చమకాలు (అర్ధ తాత్పర్య విశేషాలు) / (క 
తాత్పర్యము : 


శర్వుడైన, పశుపతియైన శివునకు నమస్కారము. 
విశేషము : 

1. శర్వుడు అనగా ప్రళయకాలమున భూతములను హింసించువాడు. 

౨. పశువులనగా జీవులు. వారిని సంసార బంధమునుండి 
రక్షించువాడు పశుపతి. 

3. నేపాల్‌ దేశ రాజధాని ఖాట్మండు ఈశాన్య దిక్కులో పశుపతినాథ్‌ 
దేవాలయం ఉన్నది. ఇక్కడ శివుని అష్టమూర్తులలో ఒకటయిన 
యజమానలింగము ఉంది. 

శివుని అష్టలింగములు ఇవి : 
. భూలింగము - ఏకామ్రేశ్వరశివలింగము - శివకంచి, తమిళనాడు 
2. జలలింగము - జంబుకేశ్వర శివలింగము - జంబుకేశ్వరం, తిరుచునాపల్లి, 
తమిళనాడు 
8. తేజోలింగము - అరుణాచలేశ్వర శివలింగము - తిరువణామలై, 
తమిళనాడు. 
4. వాయులింగము - శ్రీకాళహస్తీశ్వర శివలింగము - శ్రీకాళహస్తి, చిత్తూరు 
జిల్లా, ఆంధ్రప్రదేశ్‌ 
5. ఆకాశలింగము - చిదంబరేశ్వర లింగము - చిదంబరం, తమిళనాడు 
6. యజమానలింగము - పశుపతినాథ శివలింగము - ఖాట్మండు, నేపాల్‌ 
7. సూర్యలింగము - సూర్య శివలింగము - కోణార్క్‌ ఒరిస్సా 
8. చంద్రలింగము - చంద్రనాథ శివలింగము - సీతాకుండ్‌, చట్టావ్‌, 


(ar 


బంగ్లాదేశ్‌ 
8. నమో నీలగ్రీవాయ చ శితికణ్ణాయ చ । 
ప్రతిపదార్థము : 
నమః = నమస్మారము, 
నీలగ్రీవాయ చ = నల్లని విషపు మచ్చ కంఠమునందు 
కలవాని కొకు, 


తాడేపల్లి పతంజలి (55) 


శితి కంఠాయ చ = తెల్లని కంఠము కలవాడు అయిన 
శివునికొబికు, నమస్మారము. 


తాత్సర్యము : 

నల్లని విషపు మచ్చ కంఠమునందు కలవాడు, తెల్లని కంఠము కలవాడు 
అయిన శివునకు నమస్మారము. 

విశేషము : 

1. నీలగ్రీవుడు : 

లోకముల రక్షణార్థము విషమును కంఠమున ధరించినవాడు కనుక 
నీలగ్రీవుడు అని శివునికి పేరు వచ్చింది. ఇక్కడ శివుని ఆర్తరక్షణ శీలము 
చెప్పబడింది. 

2. వేయింట ఒక భాగము మాత్రమే నలుపు. మిగతా శివుని 
కంఠమంతయూ తెలుపే. 
4. నమః కపర్దినే చ వ్యుప్తకేశాయ చ। 


ప్రతిపదార్థము 3 
నమః = నమస్మారము, 
కపర్షినే చ = కపర్షము అనెడి జటాజూటము 
| ల నా. 
వ్యుప్తకేశాయ చ = జుత్తు లేనివాడు అయిన శివుని 
కొణకునమస్మారము. 
తాత్పర్యము : 


కపర్దము అనెడి జటాజూటము కలవాడు, జుత్తు లేనివాడు అయిన 
శివునకు నమస్కారము. 

విశేషము : 

1. కపర్దములు కలవాడు కపర్ది. అనగా జటలు కలవాడు. 'వ్యప్తకేశుడు” 
అనగా క్షవరము చేసికొన్న శిరస్సు కలవాడు. (సన్యాసి) ఈ రెండు చాలా 
విరుద్ధమైన అర్థాలు కల పదాలు. 'చతుర్భి స్స్పహశిష్యైః...” అని వాయు 


(56) తాదేపల్లి పతంజలి 


నమక చమకాలు (అర్ధ తాత్పర్య విశేషాలు) / (కి 


ఒక అర్థం ఉంది. ఈ అర్థం ప్రకారం 'వ్యుప్తకేశులు? అంటే, జుత్తు లేని 
శంకరాచార్యులే అని భాష్యకారులు తీర్మానించారు. 


5 నమస్సహస్రాక్షాయ చ శతధన్వనే చ । 


ప్రతిపదార్థము 3 

నమః = నమస్మారము, 

సహస్రాక్షాయ చ = ఇంద్రరూపములో వేయి కన్నులు 
కలవానికొటబకు, 

శతధన్వనే చ = అనేక ధనుస్సులు కలవాడు అయిన 
శివునికొణకు, నమస్మారము. 

తాత్సర్యము : 


ఇంద్రరూపములో వేయి కన్నులు కలవాడు, అనేక ధనుస్సులు కలవాడు 
అయిన శివునకు నమస్మారము. 

విశేషము : 

వివిధ సందర్భములలో ప్రణవము, వేదము, మేరు పర్వతము, పినాకము 
మొదలైన ధనుస్సులు ధరించినవాడు కనుక శివునకు శతధన్వుడు అని 
పేరు 
6. నమో గిరిశాయ చ శిపివిష్టాయ చ । 


ప్రతిపదార్థము : 

నమః క నమస్మారము, 

గిరికాయ చ = కైలాసమున నివసించువానికొబకు, 

శిపివిష్టాయ చ = విష్ణురూపములో ఉండు శివునికాణకు 
నమస్కారము. 

తాత్పర్యము : 


కైలాసమున నివసించువాడును, విష్ణరూపములో ఉందు శివునకు నమ 
స్మారము. 


తాడేపల్లి పతంజలి (57) 


. గిరౌ శేతే - కైలాసములో శయనించువాడు కనుక శివునకు గిరిశుడు 
అని పేరు వచ్చింది. లేదా గిరామ్‌ ఈశః - గిరిశః - వాచకములగు 

వేదములకు ప్రణవమునకు నాథుడు గిరిశుడు. 

౨. పశువులయందు (= జీవులయందు) వ్యాపించినవాడు కనుక శివుడు 
శిపివిష్టుడు. 

3. శిపివిష్టుడనే పదం శివకేశవుల అభేదాన్ని చెబుతుంది. (విష్ణుః శిపివిష్టః 

4. శిపి అనగా వెలుగులయందు, విష్ణుడు అనగా వ్యాపించిన వాడు కనుక 
విష్ణువుకు శిపివిష్టుడని పేరు వచ్చిందని విష్ణుసహస్రనామ భాష్యము. 

ర్‌. శిపి అనగా పశువులయందు విష్ణుడు అనగా వ్యాపించి సేవలందు 
కొనేవాడు కనుక శివునకు శిపివిష్టుడని పేరు వచ్చిందని అమరకోశము. 

7. నమో మీఢుష్టమాయ చేషుమతే చ। 


ప్రతిపదార్థము : 

నమః = నమస్మారము, 

మీఢుష్టమాయ చ = మేఘ రూపములో బాగా వర్షము 
కురిపించు వానికొజకు(విశ్వకర్త), 

ఇషుమతే చ = దుష్టులను బాధించుటకు బాణములు 
కలిగిన శివునికొణకు నమస్మారము. 

తాత్పర్యము : 


మేఘరూపములో బాగా వర్షము కురిపించువాండు (విశ్వ కర్త), దుష్టులను 
బాధించుటకు బాణములు కలిగిన శివునకు నమస్కారము. 
8. నమో హ్రస్వాయ చ వామనాయ చ। 


ప్రతిపదార్థము : 

నమః = నమస్మారము, 

హ్రస్వాయ చ = బాగా తక్కువ పరిమాణములో 
కురుచగా ఉన్నశివునికొబికు 


(58) తాదేపల్లి పతంజలి 


నమక చమకాలు (అర్ధ తాత్పర్య విశేషాలు) / (క 


వామనాయ చ వామనావతారములో ఉన్న శివుని 
కొజకు నమస్కారము. 


తాత్పర్యము : 

బాగా తక్కువ పరిమాణములో ఉన్న, వామనావతారములో ఉన్న శివునకు 
నమస్మారము. 

విశేషములు : 

1. “హ్రస్వ శబ్దము దహరాకాశంలో ఉన్న (హృదయ కమలంలో ఉన్న 
చిదాకాశం) మూర్తిని, 'వామన'” శబ్దము మహాగణపతిని సూచిస్తుంది. 

2. 'ఆకారో ప్రస్వః గుణాస్తు విపులా” 5hOrt I$ his stature, great 
his fame అన్నట్లు శివుని ఆకారము చిన్నదయినా గుణములు విపులములు. 
9. నమో బృహతే చ వర్షీయసే చ। 


ప్రతిపదార్థము : 

నమః = నమస్మారము, 

బృహతే చ = ఆకారములో పెద్దవాడైన శివునికొబికు, 

వర్షీయసే చ = గుణములచే సమృద్దుడైన శివునికొాణకు 
నమస్కారము. 

తాత్పర్యము : 


నమస్కారము. ఆకారములో పెద్దవాడైన, గుణములచే సమృద్దుడైన 
శివునకు నమస్కారము. 


విశేషములు : 

“బృహత్తు అనునది 'త్రికాలములలో ఉన్న, త్రికాలములకు సంబంధించిన 
పరబ్రహ్మమునకు కూడా పర్యాయ పదము. 
10. నమో వృద్ధాయ చ సంవృద్ధనే చ। 

ప్రతిపదార్థము | 

వృద్ధాయ చ = బాగా వయస్సు మల్లీినశివునికొబికు, 


తాడేపల్లి పతంజలి (59) 


fa ఖ్‌] నమక చమకాలు (అర్ధ తాత్పర్య విశేషాలు) 


న్‌ సంవృద్ధ్వనే చ = సాటిలేని వేద కీర్తనలచే వృద్ధి పొందిన 
Sy వాడును అగు(పొగడబడిన) శివునికొజకు 
Ww నమః ఇ. నమస్మోరము, 
తాత్సర్యము : 


బాగా వయస్సు మళ్లినవాడును, సాటిలేని వేద కీర్తనలచే వృద్ధి 
పొందినవాడును అగు (వేదములచే పొగడబడినవాడగు) శివునకు నమ 
స్మారము. 

విశేషములు : 

1. “వృద్ధ శబ్దము శివుని యొక్క సర్వపూజాధిక్యతను తెలియచేస్తుంది. 

2. 'సంవృద్ధ్వ' శబ్దము భక్తులకు వరములను సంవృద్ధి చేయువాడను 
ఇంకొక అర్థాన్ని ఇస్తుంది. 
11. నమో అగ్రియాయ చ ప్రథమాయ చ । 


ప్రతిపదార్థము : 

అగ్రియాయ చ = ఈ విశ్వము పుట్టడానికి పూర్వము 
ఉన్నశివుని కొబుకు, 

ప్రథమాయ = అందరికంటె ముందు ఉన్నశివుని 
కొబికు, (ఉత్తముడనిభావం) 

నమః = నమస్మారము. 

తాత్సర్యము : 


ఈ విశ్వము పుట్టడానికి పూర్వము ఉన్నవాడు, అందరికంటె ముందు 
ఉన్నవాడు అయిన శివునకు నమస్మారము. 


12. నమ ఆశవే చాజిరాయ చ । 


ప్రతిపదార్థము : 
ఆశవే చ అంతటా వ్యాపించినశివునికొబికు, 
అజిరాయ చ = ప్రతిచోటకు వెళ్లగలిగిన సర్వ సమర్ధుడు 


అయిన శివునికాజకు, 


(60) తాదేపల్లి పతంజలి 


నమక చమకాలు (అర్థ తాత్పర్య విశేషాలు) కే గ్గ న 


నమః = నమస్కారము. 
తాత్పర్యము : 
అంతటా వ్యాపించినవాడు, ప్రతిచోటకు వెళ్లగలిగిన సర్వసమర్దుడు అయిన 
శివునకు నమస్మారము. 
13 నమళ్శీఘియాయ చ శీభ్యాయ చ। 
ప్రతిపదార్థము 
శీఘియాయచ = వేగముగా వెళ్లు శివునికొబికు, 
శీభ్యాయ చ = నీటి ప్రవాహాలలో ఉన్న శివునికొబికు, 
నమః = నమస్మారము. 
తాత్పర్యము 


వేగముగా వెళ్లువాడును, నీటి (ప్రవాహాలలో ఉన్న శివునకు నమస్మారము. 
14 నమ ఊర్మాయ చావస్వన్యాయ చ। 


ప్రతిపదార్థము : 
ఊర్యాయ చ = తరంగములతో కూడియున్న శివునికొబికు, 
అవస్వన్యాయ చ = చప్పుడు లేని స్థిరంగా ఉన్న నీటిలో ఉన్న 
శివుని కొజకు 
నమః = నమస్కారము. 
తాత్పర్యము : 
తరంగములతో కూడియున్న చప్పుడు లేని స్థిరంగా ఉన్న నీటిలో ఉన్న 
శివునకు నమస్మారము. 
15 నమస్రోతన్యాయ చ ద్వీప్యాయ చ। 
ప్రతిపదార్థము : 
ప్రోతస్యాయ చ = (ప్రవాహములో ఉన్నట్టి శివునికొబికు , 
ద్వీప్యాయ చ జ నీటి మధ్యలో ఉన్న ద్వీపములలో ఉన్నట్టి 
శివునికాణకు, 


తాడేపల్లి పతంజలి (61) 


నమస్కారము 


తాత్పర్యము : 
(ప్రవాహములో ఉన్నట్టి, నీటి మధ్యలో ఉన్న ద్వీపములలో ఉన్నట్టి 
(భూమిలో ఉన్నట్టి) శివునకు నమస్కారము. 


1. తనంతట పారుచున్న ప్రవాహాన్ని స్రోతస్సు అంటారు. 
2. ద్విధా గతః ఆపః అస్మిన్నితి ద్వీపః - దేనియందు నీరు రెండు 
భాగాలుగా ప్రవహిస్తుందో దానిని ద్వీపము అంటారు. 
8. శివుడు అన్నిచోట్ల ఉన్నాడనే విషయాన్ని ఈ మంత్రం స్పష్టం 
చేస్తోంది. 
(పంచమానువాకము సమాప్తము) 


Lon 


D2 


ప్రతిపదార్థము : 
జ్యేష్టాయ చ 


కనిష్టాయ చ 


నమః 
తాత్పర్యము ఖ్‌ 


నమక చమకాలు (అర్థ తాత్పర్య విశేషాలు) / (క 


షష్టానువాకం 


1. నమో జ్యేష్టాయ చ కనిష్టాయ చ । 


విద్య, ఐశ్వర్యము మొదలైనవాటిలో 
పెద్దవాడయిన శివునికొబికు; 


విద్యాదులు లేని ఆకృతులలో చిన్నవాడును 
అగు శివునికొబకు; 


నమస్మారము. 


విద్య, ఐశ్వర్యము మొదలైనవాటిలో పెద్దవాడు, విద్యాదులు లేనివారిలో 
చిన్నవాడును అగు పరమేశ్వరునకు నమస్మారము. 


విశేషాలు : 


జ్యేష్టుండు = 1. అగ్రజుడు, 2. మిక్కిలి వృద్దుడు 3. మిక్కిలి శ్రేష్టుడు; 
కనిష్టుడు =i; తమ్ముండు,2. మిక్కిలి అల్పుడు, 3. మిక్కిలి కొంచెపు వయస్సు 
కలవాడు. అన్ని రూపాలు శివుడేనని భావము. 
2. నమః పూర్వజాయ చాపరజాయ చ । 


ప్రతిపదార్థము : 
పూర్వజాయ చ 


అపరజాయ చ 


నమః 


ప్రపంచము పుట్టుకకుముందు ఉన్న 
శివునికొణకు (ప్రపంచము పుట్టుకకు 
కారణమైనవాడు) 

ప్రపంచము నశించేసమయములో 
అగ్నిరూపంలో ఉండే శివునికొబికు 


నమస్మారము. 


తాడేపల్లి పతంజలి 63 


ఈ శీ | నమక చమకాలు (అర్ధ తాత్పర్య విశేషాలు) 
త్‌ తాత్పర్యము : 


ప్రపంచము పుట్టుకకుముందు ఉన్నవాడు (ప్రపంచము పుట్టుకకు 
కారణమైన వాడు), ప్రపంచము నశించే సమయములో అగ్నిరూపంలో 
ఉండేవాడు అయిన శివునకు నమస్మారము. 


8. నమో మధ్యమాయ చాపగల్భాయ చ । 


ప్రతిపదార్థము : 

మధ్యమాయ చ = మధ్యమ కాలమున అనగా దేవ 
మనుషాది రూపములో ఉన్న 
శివునికొబికు 

అపగల్భాయ చ = బాలునిరూపములో ఉన్న శివునికొబికు, 

నమః = నమస్మారము. 

తాత్సర్యము : 


దేవమనుష్యాదిరూపములో ఉన్న శివునికొణకు ,బాలునిరూపములో 
ఉన్న శివునికి నమస్కారము. 


విశేషాలు : 

సృష్టికి, లయానికి మధ్య ఉన్న స్థితిని “మధ్యమాయ” అను పదం సూచి 
స్తుంది. సృష్టిలోని అన్ని రూపాలు శివునివే అని తాత్పర్యము. 
4. నమో జఘన్యాయ చ బుధ్నియాయ చ । 


ప్రతిపదార్థము : 

జఘన్యాయచ = ఆవుల వెనుకభాగమున నడిచే 
దూడల రూపములో ఉన్న శివుని 
కొటికు 

బుధ్నియాయ చ = వృక్షముల మూలమైన వేర్ల రూప 
ములో ఉన్న శివునికాణకు 

నమః = నమస్మారము. 


నమక చమకాలు (అర్థ తాత్పర్య విశేషాలు) 


తాత్సర్యము : 

ఆవుల వెనుకభాగమున నడిచే దూడలరూపములో ఉన్నవాడును, 
వృక్షముల మూలమైన వేర్ల రూపములో ఉన్న శివునకు నమస్కారము. 

విశేషాలు : 

జఘనమునందు(వెనుక భాగమునందు) పుట్టినవి జఘన్యములు. 

బుధ్నమునందు అనగా మూలమునందు పుట్టినవి బుధ్నియములు. 
ర్‌. నమస్ఫోభ్యాయ చ ప్రతిసర్యాయ చ । 


ప్రతిపదార్థము : 

సోభ్యాయచ = మనుష్య లోకములో కనిపించు శివుని 
కొజకు 

ప్రతిసర్యాయచ = కదిలే జీవులలో అంతర్యామిగా ఉండే 
శివునికొబికు; 

నమః =. నమస్మారము. 


తాత్సర్యము : 

మనుష్య లోకములో కనిపించువాడును, కదిలే జీవులలో అంతర్యామిగా 
ఉండేవాడును అగు శివునకు నమస్మారము. 

విశేషాలు : 

1. వేదంలో “ఉభాభ్యమేవ మనుప్యలోకం'” అని ఉన్నది. కనుక మను 
ష్యులతో నిండిన ఈ ప్రపంచాన్ని 'సోభి అంటారు. మానవుడు 
పాపము, పుణ్యము రెండింటితో కూడుకొని ఉన్నవాడు కనుక 
సోభుడు అని పిలువబడతాడు. 


2. అయితే మహాభారతంలో 'సాల్వః సోభమధిష్టాయ” అను శ్లోకపాదంలో 
సోభః అంటే గంధర్వుల పట్టణంగా చెప్పబడింది. 

3. దీక్షాదులలో ముంజేతగట్టిన తాడును ప్రతిసరము అంటారు. 
(రక్షాబంధనము) 


తాడేపల్లి పతంజలి (65) 


|] 6. నమో యామ్యాయ చ క్షేమ్యాయ చ। 


ప్రతిపదార్థము క 

యామ్యాయ చ క యమలోకంలో పాపులను శిక్రించువాని 
రూపంలో ఉన్న శివునికాణకు 

క్షమ్యాయ చ = స్వర్గలోకంలో మంచివారిని కాపాడు 
రూపంలో ఉన్నశివునికొటికు; 

నమః = నమస్సులు. 

తాత్సర్యము : 


యమలోకంలో పాపులను శిక్షించువాని రూపంలో ఉన్నవాని కొరకు, 
స్వర్గలోకంలో మంచివారిని కాపాడు రూపంలో ఉన్నశివునికొణకు నమస్సులు. 

విశేషాలు : 

క్షేమశబ్దము మోక్షప్రదాతగా శివుని సూచిస్తుంది.కనుక క్షేమ్యాయకు 
మోక్షస్థానమునందున్న శివునికొణకు అని ఇంకొక అర్థము. 
7. నమ ఉర్వర్యాయ చ ఖల్యాయ చ । 


ప్రతిపదార్థము క 

ఉర్వర్యాయ చ = అన్నిరకాల ఆహారధాన్య విశేషములలో 
ఉన్న శివునికొబికు, 

ఖల్యాయ చ = నాగలిరూపములో భూమిని దున్ను 
శివునికొబికు, 

నమః = నమస్మారము. 

తాత్సర్యము : 


అన్నిరకాల ఆహారధాన్య విశేషములలో ఉన్నవాడును, నాగలిరూపములో 
భూమిని దున్నువాడును అగు శివునకు నమస్కారము. 

విశేషాలు : 

పశువులను కట్టుటకు పాతిన గుంజ కూడ ఖలమని పేరుతో పిలువ 
బడుతుంది. 


(66) తాదేపల్లి పతంజలి 


నమక చమకాలు (అర్ధ తాత్పర్య విశేషాలు) / (క 


8. నమశ్షోక్యాయ చావసాన్యాయ చ । 


ప్రతిపదార్థము : 

శ్లోక్యాయ చ = కర్శకాండలోని వేదమంత్రములచే 
తెలియదగిన మహిమ కల శివుని కొబికు, 

అవసాన్యాయ చ = ఉపనిషత్తులచే కొనియాడబడినవాడును 
అగు శివునికొబకు, 

నమః = నమస్మారము. 

తాత్సర్యము : 


కర్శకాండలోని వేదమంత్రములచే తెలియదగిన మహిమ కలవాడును, 
ఉపనిషత్తులచే కొనియాడబడినవాడును అగు శివునకు నమస్కారము. 


9. నమో వన్యాయ చ కక్ష్యాయ చ । 


ప్రతిపదార్థము : 

వన్యాయ చ = అడవిలోని చెట్ల రూపములో ఉన్న 
శివునికొబికు, 

కక్ష్యాయ చ = లతల రూపములో ఉన్న శివునికొబికు, 

నమః = నమస్మారము. 

తాత్సర్యము : 


అడవిలోని చెట్ల రూపములో ఉన్నవాడును, లతల రూపములో ఉ 
న్నవాడును అగు శివునకు నమస్కారము. 


10. నమతశ్షవాయ చ ప్రతిశ్రవాయ చ | 


ప్రతిపదార్థము : 

శ్రవాయ చ | శబ్ద రూపములో ఉన్న శివునికొబికు, 
ప్రతిశవాయచ = ప్రతిధ్వని రూపములో ఉన్న శివునికొణకు, 
నమః = నమస్కారము. 


తాడేపల్లి పతంజలి (67) 


/ a నమక చమకాలు (అర్థ తాత్పర్య విశేషాలు) 


జే @ | తాత్సర్యము: 


శబ్ద రూపములో ఉన్న, ప్రతిధ్వని రూపములో ఉన్న శివునకు నమస్మా 
రము. 

విశేషములు : 

“కర్ణ శబ్ద గ్రహౌ శ్రోత్రం శ్రుతిః స్రీ శ్రవణం శ్రవః “అని అమరం శ్రవస్‌ 
శబ్దాన్ని చెవి పేరుగా చెప్పినప్పటికీ ఇక్కడ శబ్బమనియే భావార్థము. 
11. నమ ఆశుషేణాయ చాశురథాయ చ । 


ప్రతిపదార్థము : 

ఆశుషణాయచ = వేగముగా నడచు సైన్యము 
కలిగినశివునికాజకు, 

ఆశురధాయచ = వేగముగా పోవు రథము కలిగినవాడు 
అయిన శివునికొబికు, 

నమః = నమస్మారము. 

తాత్సర్యము : 


భక్తులను కాపాడుట కొజకు వేగముగా నడచు సైన్యము కలిగినవాడు, 
వేగముగా పోవు రథము కలిగినవాడు అయిన శివునకు నమస్మారము. 


12. నమశ్శూరాయ చావభిందతే చ 


ప్రతిపదార్థము క 

శూరాయ చ = శూరుడయిన శివునికొబుకు, 

అవభిందతే చ = ధర్మనాశకుల శిరస్సులను పగలగొట్టు 

(సంహరించు) శివునికాజకు, 

నమః = నమస్మారము. 

తాత్సర్యము : 

శూరుడును, ధర్మ నాశకులను సంహరించు వాడగు శివునకు నమ 
స్మారము 


(68) తాదేపల్లి పతంజలి 


నమక చమకాలు (అర్ధ తాత్పర్య విశేషాలు) / (క 


విశేషాలు : 
యుద్ధమునకు భయపడనివాడు శూరుడు. శూరయతీతి శూరః = 
విక్రమించువాడు శూరుడు. 
13. నమో వర్మిణే చ వరూధినే చ । 
ప్రతిపదార్థము : 
వర్మిణే చ = కవచము కలిగిన శివునికొణకు, 
వరూధినే చ | చక్కటి గృహము కలిగినశివునికాణకు, 
నమః = నమస్మారము. 
తాత్సర్యము : 


కవచము కలిగిన వాడును, చక్కటి గృహము కలిగినవాడును అగు 
శివునకు నమస్మారము. 
విశేషాలు : 
1. వృణోతి శరీరం వర్మ = శరీరమును కప్పు కవచము అని అమరము 
వర్మ శబ్దానికి అర్థం చెప్పింది. 
2. వ్రియతే రథోనేనేతి వరూథః = రథము దేనిచేత రక్షింపబడునో 
అది వరూథము అని అర్ధము. ఇక్కడ వరూథ శబ్దమునకు చక్కటి 
గృహమని అర్థం దృఢీకరింపబడినది. 


14. నమో బిల్మినే చ కవచినే చ । 


ప్రతిపదార్థము : 

బిల్మినే చ = యుద్ధమున తలను కాపాడు కిరీటము 
కలశివుని కొబికు, 

కవచినే చ = శరీరాన్ని రక్షించే కవచము కల శివుని 
కొబికు; 

నమః = నమస్మారము. 

తాత్సర్యము : 


యుద్ధమున తలను కాపాడు కిరీటము కలవాడు, శరీరాన్ని రక్షించే 
కవచము కల శివునకు నమస్మారము. 


తాడేపల్లి పతంజలి 69 


1. ఈ నమక మంత్రకవచము (a certain mystical syllable 
considered as a preservative like an armour) మన 
శరీరాన్ని ఆయుధ బాధలనుండి కాపాడుతుంది. 


2. “బిల్మినే చికు- భస్మపాత్ర కలవాని కొబికు అని ఇంకొక అర్థం. 
15. నమ(్రుతాయ చ శుతసేనాయ చ । 


ప్రతిపదార్థము : 

శ్రుతాయ చ = వేదములందు ప్రసిద్ధుడైన శివునికొబికు; 
శ్రుతసేనాయ చ = ప్రసిద్ధమైన సైన్యము కలశివునికొబికు; 
నమః = నమస్మారము 

తాత్సర్యము : 


వేదములందు ప్రసిద్ధుడైనవాడు, ప్రసిద్ధమైన సైన్యము కలవాడు అగు 
శివునకు నమస్మారము. 


(షష్టానువాకం సమాప్తము) 


నమక చమకాలు (అర్థ తాత్పర్య విశేషాలు) 


సప్తమానువాకం 


1. నమో దుందుభ్యాయ చాహన్యాయ చ । 


ప్రతిపదార్థము క 

దుందుభ్యాయచ = దుందుభి (భేరి)లో శబ్ద రూపములో 
ఉన్న శివునికొణకు, 

ఆహన్యాయ చ = భేరిని మోగించుటకు ఉపకరించు పుల్ల 
రూపములో ఉన్నశివునికొజికు, (నాద 
స్వరూపుడును) అగు శివునకు, 

నమః = నమస్మారము, 

తాత్పర్యము : 


దుందుభిలో శబ్ద రూపములో ఉన్నవాడును, భేరిని మోగించుటకు ఉప 
కరించు పుల్ల రూపములో ఉన్నవాడును, (నాద స్వరూపుడును) అగు శివునకు 


నమస్మారము. 
విశేషాలు : 
శివునియొక్క సర్వ వ్యాపకత్వములో భాగంగా భేరిలో ఉన్నాడని ఇందులో 
చెప్పబడినది. 
2. నమో ధృష్ణవే చ ప్రమృశాయ చ । 
ప్రతిపదార్థము క 
ధృష్టవే చ = యుద్ధమున వెన్ను చూపి పారిపోని 
శివునికాణకు, 
ప్రమృశాయ చ = శత్రుసైన్యములో ఉన్న తికమకలు, 
చిక్కులు బాగా తెలిసినవాడును అగు 
శివునికొబికు; 
నమః = నమస్మారము. 


తాడేపల్లి పతంజలి ట్ర 


యుద్ధమున వెన్ను చూపి పారిపోని వాడును, శత్రుసైన్యములో ఉన్న 
తికమకలు, చిక్కులు బాగా తెలిసినవాడును అగు శివునకు నమస్కారము. 
విశేషము : 

శివుడు మహావీరుడని సారాంశము. 

“'ధృష్టవేచ ” కు సమస్త లోకములను కాపాడుశివునికొణకు ఆని ఇంకొక 


అర్థము. 
8. నమో దూతాయ చ ప్రహితాయ చ। 
ప్రతిపదార్థము : 
దూతాయ చ = మన అభిప్రాయములను ఎదుటి వారికి 
అంద జేయుటలోను, తిరిగివారి 
అభిప్రాయము తెలుసుకొనుటలోనూ 
నేర్చరియెన శివునికొబికు 
ప్రహితాయ చ = శాస్తాదిజన్యపరిజ్ఞానముకల వ్యత్పన్ను 
డయిన శివునికొబుకు; (పంపబడువాని 
కొటైకు) 
నమః = నమస్మారము; 
తాత్పర్యము : 


మన అభిప్రాయములను ఎదుటివారికి అందజేయుటలోను, తిరిగి వారి 
అభిప్రాయము తెలుసుకొనుటలోనూ నేర్పరియై, శాస్తాదులు చదువుట 
వలన కలిగిన పరిజ్ఞానము కల పండితుడయిన శివునకు నమస్కారము. 


విశేషాలు : 1.దూతలు ముగ్గురు. 

Je నిసృష్టార్థుడు (స్వప్రజ్ఞచే స్వామి కార్యమును సాధించువాడు), 

dD మీతార్భుడు (మితభాషియి స్వామికార్యమును సాధించువాడు), 

3. సందేశహారకుడు (స్వామి సందేశమును మాత్రమే తెలుపువాడు). 


నమక చమకాలు (అర్థ తాత్పర్య విశేషాలు) 


“నిసృష్టార్గో మితార్థశ్చ తథా సందేశహారకః కార్యప్రేష్యస్రిధా దూత” సా 


(సాహిత్యదర్పణము3-47) 

2. శివుని అన్ని వృత్తులలోనూ, అంతటా చూచు దృష్టితో ఈ దూతాది 
శబ్దములు ఆయనకు ప్రయోగింపబడినవని తెలుసుకోవాలి. 
4. నమో నిషజ్జిణే చేషుధిమతే చ । 


ప్రతిపదార్థము : 

నిషజ్ఞిణే చ = ఖడ్గము కలిగినశివునికొబికు, 

ఇషుధిమతే చ అమ్ముల పొది కలిగిన శివునికొణకు; 

నమః = నమస్కారము. 

తాత్పర్యము : 

ఖడ్గము కలిగినవాడును, అమ్ముల పొది కలిగిన వాడును అగు శివునకు 
నమస్మారము. 

విశేషాలు : 


1. స్వామి దుష్టులను సంహరించి శిష్టులను రక్షిస్తాడనే భావనను 
పెంపొందిస్తుంది ఈ మంత్రం. 

2. ఇషుధి = అమ్ములపొది. వ్యు. ఇషవః ధీయంతే అత్ర - ఇషు + 
ధా+కిః (క ఎటు.) 8. నిషజ్లిణ్‌ పదానికి విలుకాడు అను 
అర్థము ప్రసిద్ధమైనప్పటికి, పునరుక్తి దోష పరిహారార్థం ఖడ్గము 
అను అర్థము స్వీకరింపబడినది. 

నిషజ్లిణ్‌ : having a quiver (or sword?) Monier Willam's 
Sanskrit-English Dictionary, 2nd Ed. 1899 
5. నమస్తీక్టేషవే చాయుధినే చ । 


ప్రతిపదార్థము : 
తీక్టేషవే = వాడియైన బాణములు కలశివునికొాజకు, 
ఆయుధినేచ = అనేకరకములైన ఆయుధములు కల 


వాడును అగు శివునికొబకు; 


తాడేపల్లి పతంజలి (73) 


నమః = నమస్కారము. 
తాత్పర్యము : 
వాడియైన బాణములు కలవాడును, అనేకరకములైన ఆయుధములు 
కలవాడును అగు శివునకు నమస్కారము 
విశేషాలు : 

1. వాడిగా, చురుకుగా ఉంటే తీక్టము. 


2. ఇషు అంటే బాణము. ఇషువేగక్షయ న్యాయము అని ఒక న్యాయము. 
అంటే ప్రారంభములో మంచి వేగముతో వెళుతున్న బాణము 
క్రమక్రమముగా లక్ష్యస్థానము చేరు సమయములో వేగము తగ్గే 
పద్ధతి. (శబ్దార్థదీపిక ముసునూరి వేంకటశాస్రి1956) 


6. నమస్స్వాయుధాయ చ సుధన్వనే చ । 


ప్రతిపదార్థము : 

స్వాయుధాయ చ = చక్నటి ఆయుధములు కలశివునికొబికు; 

సుధన్వనే చ = చక్కటి పినాకమనే ధనుస్సు కలవాడును 
అగు శివునికొబికు; 


నమః = నమస్కారము. 
తాత్సర్యము : 
చక్కటి ఆయుధములు కలవాడును, చక్కటి పినాకమనే ధనుస్సు కల 
వాండును అగు శివునకు నమస్మారము. 
విశేషాలు : 
1. “స్వాయుధ” అంటే well-armed, having good weapons 
(Monier Willam's Sanskrit-English Dictionary, 2nd 
Ed. 1899) అని నిఘంటువులలో అర్థం. 
2. త్రిపురాలను దహించే సమయంలో శర జ్వాలల చేత స్వర్గాన్ని 
కప్పినది కాబట్టి శివుని విల్లుకు పినాకము అని పేరు వచ్చింది. 
3. త్రిశూలము అని స్వాయుధ పదానికి ఇంకొక అర్థం. 


(74) తాదేపల్లి పతంజలి 


నమక చమకాలు (అర్ధ తాత్పర్య విశేషాలు) / (క 


7. నమః సృత్యాయ చ చపథ్యాయ చ । 


ప్రతిపదార్థము : 

సృత్యాయ చ = ఒక్క మనిషి మాత్రమే నడువగలిగే త్రోవ 
కలశివునికొబికు; 

పథ్యాయ చ = రథము, అశ్వము మొదలైనవి నడువగల్లిన 
మార్గము కలిగినశివునికొబికు 

నమః = నమస్మారము. 

తాత్సర్యము : 


ఒక్క మనిషి మాత్రమే నడువగలిగే త్రోవ కలవాడును, రథము, అశ్వము 
మొదలైనవి నడువగల్లిన విశాల మార్గము కలిగిన వాడగు శివునకు 
నమస్మారము. 


విశేషములు : 
1. సరంతి అనేన సృతిః దీనిచేత సంచరింతురు కనుక త్రోవకు సృతి 
అనిపేరు. 


2. అన్ని మార్గాలు శివునికి సంబంధించివని భావము. 
8. నమః కాట్యాయ చ నీప్యాయ చ। 


ప్రతిపదార్థము : 

కాట్యాయ చ = అల్పమైన జలము ప్రవహించు చోటు 
కటము. (కాలువ) అక్కడ నీటిరూపములో 
ఉన్నశివునికాజకు, 

నీప్యాయ చ = కింది వైపుగ(సెలయేరు), అడ్డముగా 
(ప్రవహించే నీట రూపములో ఉన్న 
శివునికొబికు; 

నమః = నమస్మారము. 

తాత్సర్యము : 


కాలువ యందు నీటిరూపములో ఉన్న మరియూ సెలయేరులలో నీటి 
రూపములో ఉన్న పరమశివునకు నమస్మారము. 


తాడేపల్లి పతంజలి (75) 


నమక చమకాలు (అర్థ తాత్పర్య విశేషాలు) 


విశేషాలు : 


నీరు ఉన్న అన్ని చోట్ల పరమశివుడున్నాడు. కాని ఇలా కాలువ అని, 
సెలయేరు అని విడివిడిగా చెప్పుటలో స్వామిని పదే పదే నుతించాలని 
మనం అర్ధం చేసుకోవాలి. 


కాటమనగా కటియందు భవము(లింగము). దానియందున్నవాడని 


ఇంకొక అర్థము. 
9. నమస్స్ఫూద్యాయ చ సరస్యాయ చ । 
ప్రతిపదార్థము : 
సూద్యాయ చ = బురద ప్రదేశములో నీటి రూపములో 
ఉన్న శివునికొబికు 
సరస్యాయ చ = సరస్సులలో నీటి రూపములో ఉన్న 
శివునికొబికు; 
నమః = నమస్మారము. 
తాత్సర్యము : 


బురద ప్రదేశములో నీటి రూపములో ఉన్న సరస్సులలో నీటి రూపములో 
ఉన్న వాడును అగు శివునకు నమస్మారము. 


10. నమో నాద్యాయ చ వైశన్తాయ చ । 


ప్రతిపదార్థము : 

నాద్యాయ చ = నదులలో నీటి రూపములో ఉన్న 
శివునికొబికు; 

వైశన్నాయ చ = అల్పమైనపల్లపు ప్రాంతములలో 
నీటిరూపములో ఉన్న శివుని కొబికు; 

నమః = నమస్మారము. 

తాత్సర్యము : 


నదులలో నీటి రూపములో ఉన్న శివునకు అల్పమైన పల్లపు ప్రాంతము 
లలో నీటి రూపములో ఉన్న శివునకు నమస్కారము. 


(76) తాదేపల్లి పతంజలి 


నమక చమకాలు (అర్థ తాత్పర్య విశేషాలు) 


విశేషాలు : 
నదతీతి నదీ- మోగుతుంది కాబట్టి నది అని పేరు. 


నీళ్లుగల చిన్నపల్లమును వేశంతము అంటారు. వేశంత శబ్దమునుండి 
వైశన్త పదము పుట్టినది. నీళ్లు ఉన్న అన్నిచోట్ల శివుడు ఉన్నాడని ఈ మంత్రం 
చెబుతోంది. 
11. నమః కూవ్యాయ చావట్యాయ చ । 


ప్రతిపదార్థము 3 

కూప్యాయ చ = నూతిలో నీటి రూపములో ఉన్న శివుని 
కొబికు; 

అవట్యాయ చ . బొక్కలలో(పల్లములలో) నీటి రూపములో 
ఉన్న శివునికొబికు; 

నమః = నమస్కారము. 

తాత్పర్యము : 


నూతిలో నీటి రూపములో ఉన్నవానికి, బొక్కలలో నీటి రూపములో 
ఉన్న శివునకు, నమస్మారము. 
12. నమో వర్యాయ చావర్యాయ చ। 


ప్రతిపదార్థము 3 

వర్యాయ చ = వర్షపు నీటిలో ఉన్నశివునికొబికు; 

అవర్యాయ చ = వర్షముగా కురవని సముద్ర జలములలో 
ఉన్నశివునికొబికు; 

నమః = నమస్మారము. 

తాత్సర్యము : 


వర్షపు నీటిలో ఉన్నవానికి, వర్షములేని కరువు పరిస్థితిలో ఉన్నవానికి 
(అనగా వర్షముగా కురవని సముద్ర జలములలో ఉన్నవానికి) నమస్మారము. 

విశేషాలు : 

వర్షమనే పదానికి తడుపునట్టిది అని అర్థం. (వర్షతీతి - వృషుసేచనే) 
13. నమో మేఘ్యాయ చ విద్యుత్యాయ చ । 

ప్రతిపదార్థము : 


తాడేపల్లి పతంజలి ఛి 


మేఘ్యాయ చ మేఘములలో ఉన్న శివునికొబికు; 


విద్యుత్యాయ చ : మెరుపులలోఉన్న (మెరుపులతోకూడ ఉన్న 
శివునికొబికు; 

నమః = నమస్మారము. 

తాత్సర్యము : 

మేఘములలో ఉన్న శివునికి, మెరుపులలో ఉన్న శివునికి, నమస్మారము. 

విశేషాలు : 


మేహతీతి మేఘః - తడుపునది కనుక మేఘమని పేరు. విశేషేణ ద్యోతత 
ఇతి విద్యుత్‌ - మిక్కిలి ప్రకాశిస్తుంది కనుక విద్యుత్తు అని మెరుపునకు పేరు. 

అభ్యర్థన : 

పరమశివా! ఒక్కొక్కసారి మా కళ్లల్లో నీళ్లు తప్పించి మేఘాలనుంచి 
మాకు నీటి చుక్కరావటం లేదయ్యా! తపించిపోతున్నాము. స్వామీ! హృదయ 
పూర్వకంగా ప్రార్థిస్తున్నాను. మేఘాలతో, మెరుపులతో ఈ భూమిని వర్షాభావ 
స్థితిలో తడపవయ్యా! శతాధిక ప్రణామములు. 
14. నమ ఈధ్రియాయ చాతప్యాయ చ । 


ప్రతిపదార్థము 3 

ఈగధ్రియాయ చ = శరత్మాలములో ఉండే నిర్మలమయిన 
మేఘములో ఉండు శివునికొబికు; 

ఆతప్యాయ చ = ఎండకాసేటప్పుడు వర్షించు వర్షములో 
ఉన్న శివునికొబికు; 

నమః = నమస్మారము. 

తాత్సర్యము : 


శరత్మాలములో ఉండే నిర్మలమయిన మేఘములో ఉండువానికి, ఎండ 
కాసేటప్పుడు వర్షించు వర్షములో ఉన్న శివునికి నమస్కారము. 


విశేషము 
ఈధ్రియాయ చ అనగా అగ్ని మొదలగువాని సంయోగముచే కాచబడిన 
నీరు అని ఇంకొక అర్ధము ప్రసిద్ధము. 


(78) తాదేపల్లి పతంజలి 


నమక చమకాలు (అర్ధ తాత్పర్య విశేషాలు) / (క 


15. నమో వాత్యాయ చ రేష్మియాయ చ । 


ప్రతిపదార్థము వ 

వాత్యాయ చ : గాలితో గూడిన వానయందున్న 
శివునికొబికు, 

రేష్మియాయ చ = ప్రళయ కాలమునందు వర్ష స్వరూపము 
గల శివుని కొజకు; 

నమః = నమస్మారము. 

తాత్సర్యము : 


గాలితో గూడిన వానయందున్న , ప్రకయకాలములో వర్షస్వరూపములోను 
ఉండు శివునకు నమస్కారము. 

విశేషము 

రేష్మమనగా గ్రీష్మర్తువని, గ్రీష్మర్తువులో రేగునట్టి దుమ్ము రేష్మమని కొందరు 
వివరించారు. 
16. నమో వాస్తవ్యాయ చ వాస్తుపాయ చ । 


ప్రతిపదార్థము : 

వాస్తవ్యాయ చ = ఆవులు, గుర్రములు మొదలైన 
వాటియందు ఉన్న శివునికొజికు; 

వాస్తుపాయ చ = గృహ నిర్మాణమునకు సంబంధించిన 
భూమిని కాపాడు శివుని కొబకు; 

నమః = నమస్మారము. 

తాత్పర్యము : 


ఆవులు, గుర్రములు మొదలైన వాటియందు ఉన్నవానికి, గృహ 
నిర్మాణమునకు సంబంధించిన భూమిని కాపాడు శివునికాజకు నమస్మారము. 

విశేషాలు : 

ఏడవ అనువాకమంతా ఒకటే మహామంత్రము. కాకపోతే మనకు అర్థ 
సౌలభ్యం కోసం ఇలా పదహారు మంత్ర భాగాలుగా పెద్దలు విభజించారు. 


(సప్తమానువాకం సమాప్తము) 


తాడేపల్లి పతంజలి 79 


y a నమక చమకాలు (అర్థ తాత్పర్య విశేషాలు) 


ల అష్టమానువాకం 
1. ఓం నమస్సోమాయ చరుద్రాయచ। 
ప్రతిపదార్థము : 
సోమాయ చ = ఉమతో కూడియున్నశివునికొబికు, 
రుద్రాయ చ = దుఃఖమును పోగొట్టు శివునికొబకు, 
నమః =  నమస్మారము. 
తాత్పర్యము : 
ఉమతో కూడియున్నవాడు, దుఃఖమును పోగొట్టువాడును అయిన 
పరమశివునికి నమస్మారము. 
విశేషాలు : 


1 


6. 


. అష్టమూర్తులలో ఒకనిని రుద్రుడంటారు. ఇది శివునికి 
నామాంతరము. 

. బ్రహ్మపుత్రులలో ఒకనిని రుద్రుడంటారు. బ్రహ్మముఖము నుంచి 
ఇతడు పుట్టాడు. తాను పుట్టించిన సనకసనందనాదులు పరమ 
యోగులై సృష్టికర్తలు కాలేదని బ్రహ్మకు బాగా కోపము కలిగింది. 
ఆ కోపము రుద్రరూపములో బ్రహ్మయొక్క నుదుటి మధ్యలోనుండి 
రోదనము చేస్తూ పుట్టింది కాబట్టి ఇతనికి రుద్రుడు అని పేరు 
వచ్చింది. 

. శత్రువులను దుఃఖపెట్టువాడు కనుక శివునికి రుద్రుడని పేరు. 

. ఈశ్వరునకు ఉన్న రెండు శరీరములలో ఒకటి ఘోర శరీరము, 
రెండవది శివా శరీరము. ఘోర శరీరము గలవాడు రుద్రుడు. 

. “రుజాం ద్రావణతో రుద్రః” అన్ని రోగాలను హరించువాడు 

రుద్రుడు. 

'విశ్వాధికో రుద్రో మహర్షి విశ్వముకన్న మించినవాడు రుద్రుడు. 

. శివపూజలలో నమకము, చమకము రెండు సూక్తములు తప్పక 


నమక చమకాలు (అర్థ తాత్పర్య విశేషాలు) 


ప్రధానమైనది. ప్రసన్నత కొరకు నమః అను శబ్దముతో నమస్తే 
రుద్ర మన్యవ ఉతోత ఇషవే నమః” అని నమకము ప్రారంభిస్తారు. 
మొదటి అనువాకముతో రుద్రుని ప్రసన్నునిగా చేస్తారు. ఇవే 
నమస్మార మంత్రాలు. 


8. నమకములో మంత్రాలని జప, హోమ అర్చనాదులలో వాడతారు. 
రుద్రత్వము పోయిన తరువాత, శివునిగా మార్చిన పిమ్మట చమకము 
“వాజశ్చ మే” అంటూ ప్రారంభమవుతుంది. ఈ చమక మంత్రాలను 
కోర్కెలు పొందటానికి జపిస్తారు. 

9. నమక చమకాలని పూర్తిగా జపాభిషేకములందు జపించుట 
రుద్రమంటారు. నమకము పూర్తిగా చెప్పి చమకము ఒక్కొక్క 
అనువాకము చొప్పున పదకొండు సార్లు చెబితే రుద్ర ఏకాదశి 


అంటారు. 
2. నమస్తామాయ చారుణాయ చ । 

ప్రతిపదార్థము 3 

తామాయ చ = ఉదయకాలములో తెలుపు ఎరుపు కలిసిన 
తామ్రవర్ణముతో సూర్య భగవానునిగా 
దర్శనమిచ్చు శివునికాజకు, 

అరుణాయ చ = ఉదయకాలము తరువాత నలుపు ఎరుపు 
కలిసిన అరుణవర్ణముతో సూర్యభగ 
వానునిగాదర్శన మిచ్చువాడగు శివుని 
కొకు, 

నమః = నమస్మారము. 

తాత్సర్యము : 


ఉదయకాలములో తెలుపు ఎరుపు కలిసిన తామ్ర వర్ణముతో సూర్య 
భగవానునిగా దర్శనమిచ్చువాడును, ఉదయకాలము తరువాత నలుపు ఎరుపు 
కలిసిన అరుణ వర్ణముతో సూర్యభగవానునిగా దర్శనమిచ్చువాడగు శివునికి 
నమస్మారము. 


తాడేపల్లి పతంజలి 81 


] 8. నమశ్శంగాయ చ పశుపతయే చ । 


ప్రతిపదార్థము 3 

శంగాయ చ = భక్తులకు సుఖములు కలిగించుశివుని 
కొకు, 

పశుపతయే చ = పశువులనగా జీవులు. వారిని 
రబంధమునుండి రక్షించు శివునికొబికు, 

నమః = నమస్మారము. 

తాత్సర్యము : 


భక్తులకు సుఖములు కలిగించువాడును, జీవులను సంసార 
బంధమునుండి రక్షించువాడును అగు శివునకు నమస్కారము. 


4. నమ ఉగ్రాయ చ భీమాయ చ। 


ప్రతిపదార్థము : 

ఉగ్రాయ చ శత్రువులను నశింపచేయుటకు 
కోధముతో కూడినశివునికొబికు 

భీమాయ చ అ శత్రువులకు భయమును కలిగించు 
శివునికొబికు, 

నమః = నమస్మారము. 

తాత్సర్యము : 


శత్రువులను నశింపచేయుటకు క్రోధముతో కూడినవాడును, శత్రువులకు 
భయమును కలిగించువాడును అగు శివునకు నమస్కారము. 


విశేషాలు : 


ఉగ్రుడంటే అందరికంటె గొప్పవాడని ఇంకొక అర్థము కూడా ఉన్నది. 
“భీషాస్మాత్‌ వాతః పవతే అని (శ్రుతి. ఆయనకు భయపడి గాలి వీస్తోంది. 
అగ్ని మండుతోంది. అంటే శివుడు అందరికంటె గొప్పవాడనే కదా అర్థం. 


5. నమో అగ్రేవధాయ చ దూరేవధాయ చ । 
ప్రతిపదార్థము : 


(82) తాదేపల్లి పతంజలి 


నమక చమకాలు (అర్థ తాత్పర్య విశేషాలు) 


అగ్రేవధాయ చ = తన ఎదుట ఉన్న శత్రువులను 
నశింపచేయు శివునికొజకు, 

దూరేవధాయ చ = తనకు దూరముగా ఉన్న శత్రువులను 
వధించు శివునికొజకు, 

నమః = నమస్మారము. 

తాత్సర్యము : 


తన ఎదుట ఉన్న శత్రువులను నశింపచేయువాడు, తనకు దూరముగా 
ఉన్న శత్రువులను వధించువాడును అగు శివునకు నమస్మారము. 

విశేషాలు : 

నమకములోని ఈ మంత్రానికి వివరణ మహాభారతములో కనిపిస్తుంది. 
మహా భారతములోని ద్రోణపర్వములో అర్జునుడు శివునికి సంబంధించిన 
ఈ ప్రశ్నను వ్యాసుని అడుగుతాడు. 

అవధరింపు మహాత్మ కయ్యమున నేను 

శాత్రవుల నేయం బూనుచో సరభసముగ 

నడరి ముందట నొకరుండు పుడమి నడుగు 

లిడక పావకనిభమూర్తిం యెసక మెసంగ. 

(ద్రోణపర్వము పంచమాశ్వాసము 422వ పద్యము) 

వ్యాస మునీంద్రా! నేను యుద్ధం చేస్తున్నప్పుడు నా ముందు పాదములు 
నేలకంటకుండా ఉన్న ఒక ఆకారం అగ్నిదేవునిలా వెలిగి పోతూ కనిపించింది. 
తన చేతిలో ఉన్న శూలముతో నేను ఎవరిని చంపాలను కొంటున్నానో, ఆ 
శత్రువులను తాను చంపుతున్నాడు. అతడెవరో చెప్ప వలసినది” అని 
అర్జునుడు ప్రశ్నిస్తే తన ఎదుట ఉన్న శత్రువులను నశింప చేయువాడు 
పరమశివుడని వ్యాస భగవానుడు చెబుతాడు. (426 వ పద్యము) 
6. నమో హంత్రే చ హనీయసే చ। 

ప్రతిపదార్థము 3 

హంత్రే చ = హింసించుశివునికొబికు; 

(చంపువానికొబికు) 


y a నమక చమకాలు (అర్థ తాత్పర్య విశేషాలు) 


హనీయసే చ = బాగా హింసించుశివునికొబికు, 
(అధికముగా చంపువానికొబకు) 

నమః = నమస్మారము. 

తాత్సర్యము : 

దురహంకారము, గర్వము, మదము, పొగరు కలిగినవారిలోని దుర్ల 
క్షణాలను హింసించువాడును, తనను ద్వేషించువారి ద్వేషగుణమును బాగా 
హింసించువాడును అగు శివునకు నమస్కారము. 

వివరణ : 

1. కైలాసపర్వతాన్ని తన రెండు చేతులతో లేపటానికి పొగరుతో దశ 
కంఠుడు ప్రయత్నించిన సందర్భంలో, పరమశివుడు రావణుని చేతి బ్రేళ్ళని 
పర్వతము కింద (త్రొక్కి హింసించాడు. ఇది రావణుని పొగరును హింసిం 
చుట. 

2. దక్షుని ద్వేషగుణాన్ని యజ్ఞ విధ్వంసరూపంలో శివుడు హింసించాడు. 
7. నమో వృక్షేభ్యో హరికేశేభ్యః 


సాగే 


ప్రతిపదార్థము : 

హరికేశేభ్యః = ఆకుపచ్చనిరంగుకల వెంట్రుకలవంటి 
పత్రములుకల 

వృక్షేభ్యః = చెట్ల స్వరూపములో ఉన్నశివునికొబికు, 

నమః = నమస్మారము. 

తాత్సర్యము : 


ఆకుపచ్చనిరంగుకల వెంట్రుకలవంటి పత్రములుకల చెట్ల స్వరూప ములో 
ఉన్నశివునికొణకు, పరమశివునకు నమస్మారము. 

వివరణ : 

వృశ్వ్వతే ఛిద్యత ఇతి వృక్షః - ఛేదింపబడునది కనుక వృక్షమని పేరు 
వచ్చింది. ఈ మంత్రములోని వృక్షము కల్పవృక్షము మొదలైనవాటికి ప్రతీక. 
భక్తులకు శివుడు కల్పవృక్ష మే కదా! శివకంచిలో ఒక అద్భుతమైన మామిడి 


(84) తాదేపల్లి పతంజలి 


8. నమస్తారాయ । 
ప్రతిపదార్థము : 


తారాయ 


నమః 
తాత్పర్యము : 


నమక చమకాలు (అర్థ తాత్పర్య విశేషాలు) / 4 | 


చెట్టుని శివస్వరూపంగా భావించమని ఈ మంత్రం వివరిస్తోంది. 


ఓంకార రూపియెన శివునికొబికు 
(ఓంకారముచే ప్రతిపాదింపబడు 
వానికొరకు), 


నమస్కారము. 


ఓంకార రూపియిన శివునకు నమస్మారము. 


వివరణ : 


తరింపజేసేది కనుక తారమని - 'ఓం'ారానికి పేరు. సంసారబంధాల 
నుంచి తరింపచేసేది కనుక తారకమని ఓంకారానికి ఇంకొక పేరు. 


9. నమళ్ళంభవే చ మయోభవే చ । 


ప్రతిపదార్థము 
శంభవే చ 
నమః 


మయోభవే చ 


నమః 

తాత్సర్యము : 

ఈ లోకములోను, 
శివునికి నమస్మారము. 


శం అనగా సుఖము. ఎవరి వలన ఈ 
నమస్మారము. సుఖము కలుగుతుందో 
అతను శంభువు - అటువంటి 
శివునికొబికు, 

ఉన్నత లోకములలో సుఖమునకు 
కారణమైన శివునికొబికు, 
నమస్మారము. 


ఉన్నత లోకములలోను సుఖమునకు కారణమైన 


తాడేపల్లి పతంజలి (85) 


ఓ) నమక చమకాలు (అర్ధ తాత్పర్య విశేషాలు) 


వివరణ : 

ఐహిక, ఆముష్మిక సుఖాలు, శంభువు వలన కలుగుతాయి. సకల 
ప్రపంచానికి శంభువు శుభ పరంపరను అనుగ్రహిస్తాడు. మంత్రపుష్పం ఆ 
సర్వేశ్వరుణ్ణి “విశ్వాక్షం విశ్వశంభువమ్‌” అని పొగిడింది. 
10. నమశ్ళ్శంకరాయ చ మయస్కరాయ చ। 


ప్రతిపదార్థము : 

శంకరాయ చ = తల్లిదండ్రులు మొదలైనవారి రూపములో 
ఈలోకములో విషయసుఖములు 
కలుగజేయుశివునికాజకు, 

మయస్మరాయచ = ఆచార్యుడు, శాస్త్రము మొదలైన వారి 
రూపములో ఉన్నత లోకములో 
మోక్షానందమునకు కారకుడైనవాడయిన 
శివునికొబికు, 

నమః = నమస్మారము. 

తాత్సర్యము : 


తల్లిదండ్రులు మొదలైనవారి రూపములో ఈలోకములో విషయసుఖములు 
కలుగజేయువాడు, ఆచార్యుడు, శాస్త్రము మొదలైనవారి రూపములో ఉ 
న్నత లోకములో మోక్షానందమునకు కారకుడైన వాడయిన శివునకు 
నమస్మారము. 

వివరణ : 

మయస్మరుడు : 

మయస్‌ అంటే మోక్షసుఖము. “ఆచార్యశాస్తాదిరూపేణ మోక్షసుఖం 
కరోతి ఇతి మయస్మరఃణి మయస్మరుడు ఈ మోక్షసుఖమును అనుగ్రహిస్తాడు. 
సాధారణ మానవులమైన మన మనస్సు పులిని చూచుటతోనే భయానికి 
లోనవుతుంది. కామాది ఆకర్షణలకు గురయి చాంచల్యానికి గురవుతుంది. 
మనస్సుకు ఈ భయాలు, చాంచల్యాది గుణములు రాని ఉత్తమ స్థితినే 
మనము శాంతి అంటాము. వేదాంతము దానిని మయస్‌ అంటుంది. దీనిని 
కలుగ జేయువాడు మయస్మరుడు. 


(86) తాదేపల్లి పతంజలి 


నమక చమకాలు (అర్థ తాత్పర్య విశేషాలు) / (క 


11. నమశ్శివాయ చ శివతరాయ చ । 


ప్రతిపదార్థము : 

శివాయ చ = శివమంటే శుభము దానితో కూడి యుండు 
శివునికాణకు. శుభములను (ప్రసాదించు 
అటి శివునికాజకు, 
(దోషరహితుడయిన శివునికాణకు) 

శివతరాయ చ = బాగా శుభములను ప్రసాదించు 
శివునికొణకు,(తన భక్తులను నిర్దోషులుగా 
చేయువాని కొబికు) 

నమః = నమస్మారము. 

తాత్సర్యము : 

శుభములను ప్రసాదించు శివునికి, బాగా శుభములను ప్రసాదించు 

శివునికి నమస్మారము. 
వివరణ : 


గ్రేట్‌, గ్రేటర్‌, గ్రేటెస్ట్‌ అని ఆంగ్లములో చెప్పుకొంటాము కదా! ఇదే 
పద్దతిలో గ్రేటర్‌ పదాన్ని సూచించే విశేషణములు, నామవాచకముల ప్రక్క 
“తరి అనే ప్రత్యయాన్ని చేరుస్తారు. (ఉదా. ఈ మంత్రములో ఉన్న శివతర 
అను పదము) గ్రేటెస్ట్‌ అను సందర్భములో విశేషణములు, నామవాచకముల 
ప్రక్మన “తమి అను ప్రత్యయాన్ని చేరుస్తారు. (ఉదా. శివ తముడు = 
అందరికన్నా బాగా శుభాలిచ్చేవాడు) తరతమ భావములను చెప్పునట్టి పదమే 
తారతమ్యాలు. (ఎక్కువ తక్కువలు) 

అరుదుగా నడిగినయతదర్ధి గాంబోండు 

అతచుగా నొసగక దాత గాండు 

దాత కర్ణి కింత తారతమ్యము సుమా! 

విశ్వదాభిరామ వినుర వేమ. 


అని ఒక వేమన పద్యము. చాల తక్కువగా అడుగుతుంటే అతడు అర్థికాడు. 
తరచుగా ఇవ్వకపోతే అతడు దాతకాడు. అర్ధికి, దాతకి మధ్య ఈ తారతమ్యము 


తాడేపల్లి పతంజలి 87 


ఉందంటాడు వేమన. కనుక మనము ఎప్పుడో ఒకసారి శుభాలను ఇవ్వమని 
శివుడిని అడగవద్దు. తరుచుగా శివుడిని ప్రార్థిస్తూ శుభాలను అడుగుదాము. 


12. నమస్తీరాయ చకూల్యాయ చ। 


ప్రతిపదార్థము : 
తీర్చాయ చ = గంగ మొదలెన తీరములలో ఉన్న 
ప న 
శివునికొబికు, 
కూల్యాయ చ = నదీతీరములలో లింగరూపములలో 
ఉన్నవాడు అయిన శివునికొఅకు, 
నమః = నమస్మారము. 
తాత్సర్యము 3 


గంగ మొదలైన తీర్థములలో ఉన్న నదీతీరములలో లింగరూపములలో 
ఉన్న శివునకు నమస్కారము. 


వివరణ : 


తరంత్యనేనేతి తీర్థం - దేని చేత తరింతురో అది తీర్ధము. తీర్థము అను 
పదమునకు 1. మహర్షులు స్నానముచేసిన పుణ్యోదకము; 2. పుణ్యనది; 
8.రేవు; 4. నూతియొద్ది తొట్టి; ర్‌. పుణ్యక్షేత్రము; 6. యజ్ఞము; 7. శాస్త్రము; 
రి. ఉపాయము; 9. పాత్రము; 10. ఉపాధ్యాయుడు; 11. మంత్రి - అను 
అర్థములు కూడా ఉన్నాయి. గుడిలో ఇచ్చే పవిత్రమైన జలమును తీర్థము 
అనుట మనందరికి తెలిసిన విషయము. ఆమడను (= ఎనిమిది మైళ్లు) 
మించి (ప్రవహించే ఏరును నది అంటారు. నదతీతి నదీ. (మోగేది అని నది 
శబ్దానికి అర్ధము. తీర్ధము, నది, అన్నీ శివుడంటూ ఈ మంత్రములో ఆ 
స్వామికి ద్రష్ట నమస్కరిస్తున్నాడు. 
13. నమ పార్యాయ చావార్యాయ చ । 

ప్రతిపదార్థము : 

పార్యాయ చ = సంసారసముద్రము దాటించి మోక్షము 

అనుగ్రహించు శివునికొబికు, 


తాదేపల్లి పతంజలి 


నమక చమకాలు (అర్ధ తాత్పర్య విశేషాలు) / (కి 


అవార్యాయ చ = సంసార సముద్రములో ఉన్నవారికి 
కోరికలు నెరవేర్చు శివునికొబికు, 

నమః = నమస్మారము. 

తాత్సర్యము : 


సంసార సముద్రము దాటించి మోక్షము అను(గహించువాడును, సంసార 
సముద్రములో ఉన్నవారికి కోరికలు నెరవేర్చు శివునకు నమస్మారము. 

విశేషాలు : 

అపారము అంటే పారముగానిది; ఈవలి దరి. అని అర్థాలు. పారము 
అంటే ఆవలి దరి. ఆవలిదరిగా మోక్షాన్ని, ఈవలిదరిగా సంసారజీవనాన్ని 
అర్జాలుగా స్వీకరించటమైనది. 
14. నమః ప్రతరణాయ చోత్తరణాయ చ । 

ప్రతిపదార్థము య 

ప్రతరణాయ చ = గొప్పవైన మంత్రములు చదువుటవలన, జపములు 
చేయుట వలన పాపాలను దాటించు శివునికొజకు (ఈ సంసారములో 
ఉత్తమ జన్మము పొందించు వానికి), 


ఉత్తరణాయచ = సంసార దుఃఖమును పోగొట్టుటకు 
సాధనమయిన శివునికొజకు (సంసార 
మును దాటించువానికొరకు) 

నమః = నమస్కారము. 

తాత్పర్యము : 


గొప్పవైన మంత్రములు చదువుట వలన, జపములు చేయుట వలన 
పాపాలను పోగొట్టువాడు, సంసార దుఃఖమును పోగొట్టువాడు అయిన 
శివునకు నమన్మరము. 

విశేషాలు : 

వాడు పరీక్షలో ఉత్తీర్ణుడయ్యాడని నిత్య వ్యవహారములో చెప్పుకొంటుంటాం. 
ఉత్తీర్ణమంటే దాటబడిన, ఉత్తీర్ణుడు అంటే దాటిన వాడు అని అర్థము. 
ప్రతరణము, ఉత్తరణము, ఉత్తీర్ణము - ఇవన్నీ దాదాపుగా సమానార్థకాలే. 


తాడేపల్లి పతంజలి 89 


15. నమ ఆతార్యాయ చాలాద్యాయ చ। 
ప్రతిపదార్థము | 


ఆతార్యాయ చ వ సంసారమును నశింపచేసే తత్వ్వజ్ఞానము 
వచ్చినప్పటికీ కామ్యకర్మలు (కోరికతో 
చేసే కర్మలు) చేయుట వలన మళ్లీ 
సంసార జీవితము పొందిన జీవుని రూప 
ములో ఉన్న శివునికొబికు, 

అలాద్యాయ చ = జీవులను ఆయాయా కర్మలలో ప్రేరేపించే 
శివునికొబికు 

నమః =  నమస్మారము. 

తాత్సర్యము : 


సంసారమును నశింపచేసే తత్త్వజ్ఞానము వచ్చినప్పటికీ కామ్యకర్మలు 
(కోరికతో చేసే కర్మలు) చేయుట వలన మళ్లీ సంసార జీవితము పొందిన 
జీవుని రూపములో ఉన్న శివునికి, జీవులను ఆయా కర్మలలో (ప్రేరేపించే 
శివునికి నమస్కారము. 

విశేషాలు : 

అలాదుడంటే వైదికపరిభాషలో జీవుడు. అతనినుంచి పుట్టినవాడు 
అలాద్యుడు. (అలం పూర్ణం యథా భవతి తథా కర్మ ఫలమత్తీతి - అలాదః 
జీవః తత్ర భవః - అలాద్యః) 

ఆలాదమనగా స్వర్గము. ఆందున్నవాడు ఆలాదుడని ఇంకొక ఆన్నయము. 
16. నమశ్ళష్పాయ చ ఫేన్యాయ చ । 


ప్రతిపదార్థము 3 

శష్వాయ చ = గంగానది తీరములో పుట్టిన లేతగడ్డితో 
పూజింపబడు శివునికొబకు, 

ఫేన్యాయ చ = నురుగుతో పూజింపబడు శివునికొబకు, 


నమః =  నమస్మారము. 


(90) తాదేపల్లి పతంజలి 


నమక చమకాలు (అర్ధ తాత్పర్య విశేషాలు) / (క 
తాత్పర్యము : 


గంగానది తీరములో పుట్టిన లేతగడ్డితో పూజింపబడు శివునికొటికు, 
నురుగుతో పూజింపబడుశివునికొబికు నమస్మారము. 


విశేషాలు : 

శస్యతే పశుభిః ఇతి శష్పం - పశువులచే హింసింపబడునది కనుక లేత 
కసవునకు శప్పమని పేరు వచ్చింది. 

స్భాయతేవర్థతఇతి ఫేనః = ఉప్పాంగునది కనుక సముద్రపు 


నురుగును ఫేనము అన్నారు. 
17. నమస్సికత్యాయ చ ప్రవాహ్యాయ చ। 
ప్రతిపదార్థము 3 
సికత్యాయ చ = ఇసుకనేలలలో ఉండుశివునికొబికు(సైకత 
స్వరూపుడని భావం) 
ప్రవాహ్వాయచ = ప్రవాహమునకు తగిన శివునికొబకు, 
(ప్రవాహ రూపుడని భావం) 
నమః = నమస్మారము. 
తాత్సర్యము : 
ఇసుకనేలలలో ఉండువాడు, మరియూ (ప్రవహించువాడైన శివునకు 
నమస్మారము. 
విశేషాలు : 


సికతా శబ్దము ఇసుకకు, ఇసుక నేలకు పేరు. సిచ్యంత ఇతి సికతాః - 
తడుపబడునది అని సికతా శబ్దమునకు అర్థము. ప్రకర్షణవిచ్చేదేన వహతీతి 
ప్రవాహః - ఎడతెగక నడచునది అని ప్రవాహశబ్దానికి అర్థము. శివభగవానుడు 
అన్నిచోట్లా ఉన్నాడు. స్వామి విశ్వవ్యాపకత్వాన్ని నిరూపించే మంత్రాలలో 
ఇది ఒకటిగా పరిగణించాలి. 
(దీనితో ఎనిమిదవ అనువాకము సమాప్తము) 


తాడేపల్లి పతంజలి 91 


y a నమక చమకాలు (అర్థ తాత్పర్య విశేషాలు) 


y నవమానువాకం 


1. నమ ఇరిణ్యాయ చ ప్రపథ్యాయ చ। 
ప్రతిపదార్థము : 
ఇరిణ్యాయ చ = చవుటి నేలలో ఉండు శివునికాఅకు; 
ప్రపథ్యాయ చ = పదిమంది నడచు త్రోవలో 
నదడుచుశివునికాజకు; 
నమః = నమస్కారము 
తాత్పర్యము : 


చవుటి నేలలో ఉండు వాడును, పదిమంది నడచు త్రోవలో నడుచువాడును 
అగు శివునకు నమస్కారము. 


విశేషాలు : 

ఇయర్తి నాశం గచ్చతీతి ఇరిణం - నాశనమును పొందునేల కాబట్టి 
ఊషర క్షేత్రమునకు ఇరిణమని పేరు. 

జలవద్ధాన్యధనవద్దుర్గం కాలసహం మహత్‌ । 

బెదకం పార్వతం వార్షమైరిణం ధన్వినం చ షట్‌ ॥ 


జలమయము, పర్వతమయము, వృక్షమయము, ఇరిణము, ధాన్వనము 
అని దుర్గము ఐదువిధములు. (శ్రీమదగ్నిమహాపురాణము రెండువందల 
తొమ్మిదవ అధ్యాయము 29 వశ్లోకము) అయిదు రకాల దుర్గాలలో 
ఒకటిగా ఇరిణము చెప్పబడినది. శివుడు అన్ని చోట్లా ఉన్నాడని చెప్పుట 
ఈ మంత్ర అంతరార్థము. 


2. నమః కిగ్‌ంశిలాయ చ క్షయణాయ చ । 


ప్రతిపదార్థము : 

కింశిలాయ చ అ చిన్నచిన్న శిలలరూపములో (ఆ ప్రదేశ 
ములో) ఉండు శివునికొఅకు; 

క్షయణాయ చ = నివాసయోగ్యమైన (ప్రదేశములలో ఉండు 
శివునికొబికు; 


(92) తాదేపల్లి పతంజలి 


నమక చమకాలు (అర్థ తాత్పర్య విశేషాలు) 


నమః నమస్మారము. 

తాత్సర్యము : 

చిన్నచిన్న శిలలరూపములో ఉండువాడును, నివాసయోగ్యమైన 
ప్రదేశములలో ఉండువాడును అగు శివునకు నమస్మారము. 

విశేషాలు : 

శిల అంటే ఒక రాయి. “శిలాఘనమధ్యస్థప్రదీపసహగ్రప్రథనవత్‌' అని 
ఒక సంస్కృత న్యాయము. 

రత్నశిలమధ్యలో ఉంచిన ఒక పెద్ద దీపము ఆ రాతిపలకలలో ప్రతిఫలించి 
కొన్ని వేలదీపములుగ కనబడినట్లు. విజ్ఞానము అలా వెలుగుతుందని దాని 
అర్థము. అలాగే ఒకటే శివుడు ఇన్ని నమక, చమక మంత్ర దీపాలలో 
వెలుగుతున్నాడు. సర్వమూ ఆయనే. 


తి. నమః కపర్దినే చ పులస్తయే చ। 


ప్రతిపదార్థము : 

కపర్దినే చ = కపర్దమను జడముడి కలిగినశివునికొబికు; 

పులస్తయే చ = భక్తుల ఎదుట ఉండేవాడు అయిన 
శివునికొబికు; 

నమః = నమస్మారము. 

తాత్సర్యము : 


కపర్దమను జడముడి కలిగినవాడు, భక్తుల ఎదుట ఉండేవాడు అయిన 
శివునకు నమస్మారము. 

విశేషాలు : 

కపర్టి లోని 'క అనే అక్షరము నీటిని, “పృ” పుష్టి తత్వాన్ని 'ద” అనే అక్ష 
రము దాతృత్వాన్ని తెలియచేస్తాయి. “నమః కపర్దినే చ వ్యుప్తకేశాయ చ” 
అను మంత్రములో గొప్పజడలు కట్టిన జుట్టు కలవాడు అను అర్థము 
వచ్చు కపర్ది అను పదము పక్కనే “వ్యుప్తకేశాయ చి అనగా వెంట్రుకలు 
లేనివాడు అను అర్థము వచ్చు పదము ఉన్నది. సర్వము శివమయము. 


తాడేపల్లి పతంజలి 93 


సంస్కృతములో “రికి, *లి కి కొన్ని చోట్లా అభేదముగా వాడుతుంటారు. 
అందుకే ఈ మంత్రములో పు 'రి స్తాత్‌ కి బదులు పులి స్తాత్‌ వాడబడినది. 
4. నమో గోష్ట్యాయ చ గృహ్యాయ చ । 


ప్రతిపదార్థము 3 

గోష్టాయ చ = గోవులుండు ప్రదేశములో 
ఉండుశివునికొబకు; 

గృహ్యాయ చ = గృహములందు ఉండువాడు 
శివునికొబికు; 

నమః = నమస్మారము. 

తాత్సర్యము : 

గోవులుండు ప్రదేశములో ఉండువాడు, గృహములందు ఉండు శివునకు 

నమస్కారము. 
విశేషాలు : 


గావస్తిష్టంత్యత్ర గోష్టం- దీనియందు గోవులుండును కనుక గోష్టమని 
పేరు.గృహమనే పదానికి పురుషునిచే సంపాదింపబడిన ధనమును 
గ్రహించునది అని అర్ధము. అంతటా ఉందేవాడు శివుడు అని చెప్పటానికి 
గోష్టాయ చ గృహ్యాయ పదాలు సూచకాలు. 
ర్‌. నమస్తల్వాయ చ గేహ్యాయ చ । 


ప్రతిపదార్థము : 

తల్వాయ చ క పానుపునందు ఉన్నశివునికొజకు; 

గేహాయ చ = పై అంతస్తులో (మేడలో) ఉన్న శివుని 
కొజకు; 

నమః = నమస్మారము. 

తాత్సర్యము : 


పానుపునందు ఉన్నవాడును, పై అంతస్తులో ఉన్న శివునకు నమస్మారము. 


నమక చమకాలు (అర్ధ తాత్పర్య విశేషాలు) / (క 


విశేషాలు : 

తల్పము సుఖానికి, గేహ్యము ఉన్నత దశకు ప్రతీక. శివానుగ్రహముఉ 
౦టే సుఖాలు, ఉన్నత దశలు సంప్రాప్తిస్తాయి అని ఈ మంత్ర సంకేతము. 
6. నమః కాట్యాయ చ గహ్వరేష్టాయ చ । 


ప్రతిపదార్థము : 

కాట్యాయచ = ముండ్లతో నిండిన మొక్కలు, లతలు 
మొదలైనవి ఉన్న ప్రదేశములో ఉండు 
శివునికొబికు; 

గహ్వరేష్ట్థాయ చ = చొరరానివైన కొండ గుహలలో ఉండు 
శివుని కొజకు; 

నమః = నమస్మారము. 

తాత్సర్యము : 


ముండ్లతో నిండిన మొక్కలు, లతలు మొదలైనవి ఉన్న ప్రదేశములో , 
మరియూ చొరరానివైన కొండగుహలలో ఉండు అగు పరమశివునకు 
నమస్మారము. 


విశేషాలు : 


పరమశివుడు భక్తసులభుడు మరియూ అర్థము కానివానివారికి గహన 
స్వభావము కలవాడని ఈ మంత్ర అంతరార్థము. 


7. నమో హ్రదయ్యాయ చ నివేష్ప్యాయ చ । 


ప్రతిపదార్థము 3 

హదయ్యాయచ = అగాధ జలాశయములందు ఉందు శివుని 
కొజకు; 

నివేష్వాయ చ = మంచు నీటియందు ఉండువాడు అగు 
శివుని కొబికు; 

నమః = నమస్మారము. 


తాడేపల్లి పతంజలి (95) 


అగాధజలాశయములందు ఉండువాడు, మంచు నీటియందు ఉండువాడు 
అగు పరమశివునకు నమస్మారము. 
విశేషాలు : 
హ్రాదతే కల్లోలైః హ్రదః - 
1. కల్లోలములచే అవ్యక్తముగా మోగునది కనుక హ్రదమని పేరు 
వచ్చింది. 


2. మహాశివుడు మంచుపర్వతంలో ఉంటాడు. ఆయనే మంచు 
పర్వతము వంటి వాడు. కష్టాలలో ఉన్న తన భక్తుల దగ్గరకు 
ప్రవాహమై చేరుకొని రక్షిస్తాడు. 
అమర్నాథ్‌ గుహ లోపల శివలింగం మాదిరిగా కనిపించే ఒక 
మంచు ఆకారం ఉండుట ప్రసిద్ధము. మంచుతో స్వామికి ఉన్న 
ఈ సంబంధాన్ని 'నివేష్వాయ చి అను పదము తెలియ చేస్తోంది. 

8. నమః పాగ్‌ంసవ్యాయ చ రజస్యాయ చ । 


ప్రతిపదార్థము : 

పాంసవ్యాయచ = కనిపించని పరమాణువులలో ఉన్న 
శివునికొబికు; 

రజస్యాయ చ = కనిపించే దుమ్ము ధూళిలో ఉన్నవాడును 
అగు శివునికొబకు; 

నమః = నమస్మారము. 

తాత్సర్యము : 


కనిపించని పరమాణువులలో ఉన్నవాడును,కనిపించే దుమ్ము ధూళిలో 
ఉన్నవాడును అగు పరమశివునకు నమస్కారము. 


విశేషాలు : 
1. సూక్ష్మములకంటె సూక్ష్మమైన అణువు పరమాణువు. 
2. అన్నింటిలోను స్వామికి కల అస్తిత్వాన్ని ఈ మంత్రం మరోమారు 
నిరూపిస్తోంది. 


నమక చమకాలు (అర్ధ తాత్పర్య విశేషాలు) / (కి 


9. నమశ్ళుష్యాయ చ హరిత్యాయ చ । 


ప్రతిపదార్థము : 

శుష్యాయ చ = ఎండిపోయిన చెట్లయందు ఉన్న 
శివునికొబికు; 

హరిత్యాయ చ = పచ్చని చెట్లయందు ఉన్నవాడును అగు 
శివునికొబికు; 

నమః = నమస్మారము. 

తాత్సర్యము : 

ఎండిపోయిన చెట్లయందు ఉన్నవాడును, పచ్చని చెట్లయందు ఉన్నవాడును 

అగు పరమశివునకు నమస్కారము. 
విశేషాలు : 


అన్నింటిలోను స్వామి ఉన్నాడనే అర్థమే కాకుండా భక్తులకు ఒక భరోసాను 
ఈ మంత్రం ఇస్తోంది. శుష్మమైన జీవితాలను చిగురింపచేయ కలిగినవాడు 
శివుడు. పచ్చగా ఉన్న జీవితాలను అలాగే ఉంచగలిగినవాడు కూడా శివుడే. శు 
ష్మములనగా ఎండు కట్టెలు, హారితమనగా పచ్చకట్టెలని మరొక అన్వయము. 


10. నమో లోప్యాయ చోలప్యాయ చ। 


ప్రతిపదార్థము : 

లోప్యాయ చ = గడ్డి మొదలైనవి పెరగని కఠిన 
(ప్రదేశములో ఉన్నశివునికొబికు; 

ఉలప్యాయ చ = రెల్లుగడ్డి మొదలైనవాటియందు ఉన్న 
శివుని కొబికు; 

నమః = నమస్మారము. 

తాత్సర్యము : 


గడ్డి మొదలైనవి పెరగని కఠిన ప్రదేశములో ఉన్నవాడు, రెల్లుగడ్డి మొదలైన 
వాటియందు ఉన్నవాడును అగు పరమశివునకు నమస్మారము. 


తాడేపల్లి పతంజలి (97) 


నమక చమకాలు (అర్థ తాత్పర్య విశేషాలు) 


విశేషాలు : 
1. లోవ్య అను వదానికి 06100 among thickets or 


inaccessible places ఉలప్య అను దానికి abiding in or 
belonging to the (sam) Crass అను అర్థాలు ఇచ్చింది 
Monier William's Sankrit-English Dictionary, 2 nd 
Ed. 1899. 

2. ఉలపము అంటే మొదవగడ్డి. 

8. పశువులచేత హింసింపబడునది కనుక గడ్డిని త ణము అంటారు. 


11. నమ ఊర్వాయ చ సూర్యాయ చ । 


ప్రతిపదార్థము 3 

ఉర్వాయ చ = భూమియందుండు శివునికొబికు; 

సూర్యాయ చ = అందమైన తరంగములు కలిగిన నదుల 
యందు ఉండుశివునికొబకు; 

నమః = నమస్మారము. 

తాత్సర్యము : 


భూమియందుండు వాడు, అందమైన తరంగములు కలిగిన నదులయందు 
ఉండువాడును అగు పరమశివునకు నమస్మారము 


విశేషాలు : 
1. ఉర్వి అను పదమునకు విశాలమైనది అను అర్థము. ఘనమైనది, 
పర్వతములచేత కప్పబడునది కనుక భూమిని ఉర్వి అంటారని అమరకోశము. 


12. నమః ప పరాయ చ పర్హ్యశద్యాయ చ। 


ప్రతిపదార్థము 

పర్యా = ఆకులలోను; 

పర్హ్యశద్యాయ చ = ఎండుటాకుల సమూహములోను ఉన్నట్టి 
శివునికొబికు; 

నమః =  నమస్మారము. 


(98) తాదేపల్లి పతంజలి 


నమక చమకాలు (అర్ధ తాత్పర్య విశేషాలు) / (క 
తాత్పర్యము : 


ఆకులలోను, ఎండుటాకుల సమూహములోను ఉన్నట్టి పరమశివునకు 
నమస్మారము. 


విశేషాలు : 


పిపర్తి వృక్షమితి పర్ణం- వృక్షమున నిండియుండునది కనుక ఆకును పర్ణ 
మంటారు. పచ్చని ఆకుయందు ఉండువాడూ ఆయనే. ఎండుటాకులందు 
ఉండువాడూ ఆయనే. సర్వము శివానుగ్రహముగా భావించి జీవనసుఖ 
దుఃఖములందు ప్రవర్తించాలనే సందేశాన్ని ఈ మంత్రము ఇస్తోంది. 


13. నమో౭£_పగురమాణాయ చాభిఘ్నతే చ। 
ప్రతిపదార్థము a 
అపగురమాణాయ చ 


పాపాత్ములను శిక్షించుటకు ఆయుధ 
ములు కల శివునికొజకు; 


అభిఘ్నతే చ . ధర్మ శత్రువులను మోదుశివునికొబికు; 
నమః = నమస్మారము. 
తాత్సర్యము వై 


పాపాత్ములను శిక్రించుటకు ఆయుధములు కలవాడు, ధర్మ శత్రువు 
లను మోదువాడును అగు పరమశివునకు నమస్కారము. 


విశేషాలు : 


శత్రువునకు ఉన్న రకరకాల పేర్లలో అభిఘాతి కూడా ఒకటి. హింసించు 
శీలము కలవాడు అని దాని అర్థము. పరమశివునికి నిజానికి శత్రువులు 
అంటూ ఎవరూ లేరు. కాని ధర్మానికి శత్రువులు ఆయనకు శత్రువులు. 
వారిని శిక్షించువాడను అర్థములో ఈ మంత్రము ఏర్పడింది. 


14. నమ ఆక్టిదతే చ ప్రక్టిదతే చ। 
ప్రతిపదార్థము : 
ఆకిదతే చ 

ఖ 


కొద్దిగా కష్టము(శ్రమ) పెట్టు 
శివునికొబికు; 


తాడేపల్లి పతంజలి (99) 


నమక చమకాలు (అర్థ తాత్పర్య విశేషాలు) 


ప్రక్థిదతే చ = బాగా కష్టము(శ్రమ) పెట్టువాడును అగు 
శివునికొబికు; 
నమః = నమస్మారము. 
తాత్సర్యము : 
కొద్దిగా కష్టము పెట్టు వాడును, బాగా కష్టము పెట్టువాడును అగు 
పరమశివునకు నమస్మారము. 
విశేషాలు : 


రుద్రులు అనేకమంది ఉన్నారు. వీరిలో ఏకాదశరుద్రులు ప్రసిద్దులు. 


1.వీరభద్రుడు, 2. శర్వుడు, ౩. గిరీశుడు, 4. అజ్మెకపాదుడు, 5. 
అహిర్చుధ్య్యుడు, 6. పినాకి, 7. స్థాణువు, 8. పశుపతి, 9. భవుడు, 10. 
ఉగగుడు, 11. త్విట్పతి / త్విషాంపతి. (బసవేశ్వర గీతామృతం). రుద్రులలో 
కొంతమంది ఉగ్రులు బాధపెడతారు. ఉగ్రరథుడు అను పేరు గల 
రు[దుడు 60వఏట మానవులను బాధ పెడతాడు. ఈ బాధ 
తప్పించుకోవటానికే ష షష్టి పూర్తి అను పేరుగల ఉగ్రరథ శాంతి చేయమని 


పెద్దలు చెబుతారు. 


15. నమో వః కిరికేభ్యో దేవానాం హృదయేభ్యః | 


ప్రతిపదార్థము : 

దేవానాం = దేవతలకు 

హృదయేభ్యః . మనస్సువంటివారలు(ప్రియులైన) 

కిరికేభ్యః = భక్తులకు ధనము వెదజల్లునట్టి 

రుద్రావతారులయిన 

వః ప్తె మీకొబికు 

నమః = నమస్మారము 

తాత్సర్యము : 

దేవతలకు ప్రియులైన భక్తులకు ధనము వెదజల్లునట్టి రుద్రావతారులయిన 
మీకు నమస్మారము. 


(100) తాదేపల్లి పతంజలి 


నమక చమకాలు (అర్థ తాత్పర్య విశేషాలు) 


విశేషాలు : 
1. ఈ మంత్రము మొదలు అనువాకము చివరివరకు ఒకటే 
మంత్రము. 
2. ఈ మంత్రమునుండి శివుడు సమూహ రూపమున నమస్మ 
రింపబడుచున్నాడు. 
16. నమో విక్షీణకేభ్యః । 
ప్రతిపదార్థము : 
విక్షీణకేభ్యః = నాశనములేని శివ స్వరూపాలకొబకు 
నమః =  నమస్మారము 
తాత్సర్యము : 
నాశనములేని శివ స్వరూపాలకొజికునమస్మారము 
విశేషము : 


విక్షీణకుడు అంటే పాపాత్ములను శిక్షించు రుద్ర గణానికిసంబంధించిన 
నాయకుడు. దేవతలకు మాత్రమే (మానవులకు కాదుఊహించదగిన రుద్ర 
గణ నాయకుడు విక్షీణకుడు. అటువంటి రుద్ర గణముల నాయకుల 
స్వరూపములో ఉన్న శివునకు నమస్కారము. 
17. నమో విచిన్వత్మేభ్యః ॥ 


ప్రతిపదార్థము : 
విచిన్వత్మేభ్యః = కోరుకొన్న దానిని సంపాదించి ఇచ్చుశివ 
స్వరూపాలకొజకు 

నమః = నమస్కారము 

తాత్పర్యము : 

కోరుకొన్న దానిని సంపాదించి ఇచ్చుశివ స్వరూపాల కొకు, 
నమస్మారము. 

విశేషాలు : 


వీరు పుణ్యులు, వీరు పాపులు ఆని జంతువులలో వెతుకువారు 
విచిన్వత్మేతులు. 


తాడేపల్లి పతంజలి (101) 


18. నమ ఆనిర్హతేభ్యః । 


ప్రతిపదార్థము : 

ఆనిర్హతేభ్యః = నిశ్శేషముగా జీవుల పాపములను 
తొలగించు శివ స్వరూపాలకొఅకు 

నమః = నమస్మారము 

తాత్పర్యము : 


నిశ్ళేషముగా జీవుల పాపములను తొలగించు శివ స్వరూపాలకొఅకు 
నమస్కారము. 

విశేషాలు : 

అనిర్హతుండు - అను పదమునకు ఆంధ్ర వాచస్పత్యము (కొట్ర 
శ్యామలకామశా స్త్రి 1953) లో లచ్చిమగండు విష్ణువు అను అర్ధము 
కనబడుతోంది. శివకేశవుల అభేదాన్ని నమకము ప్రతిపాదిసోందనటానికి 
ఇది కూడా ఒక సాక్ష్యము. 


19. నమ ఆమీవత్మేభ్యః ॥ 


ప్రతిపదార్థము : 

ఆమీవత్మేభ్యః = పాపాత్ములను శిక్షించుటకు అన్నిచోట్ల 
స్తూల భావమును పొంది వ్యాపించి 
ఉన్న శివ స్వరూపాల కొజకు 

నమః = నమస్మారము 

తాత్పర్యము : 


పాపాత్ములను శిక్షించుటకు అన్నిచోట్ల స్థూల భావమును పొంది వ్యాపించి 
ఉన్న శివ స్వరూపాల కొటికు నమస్మారము 


(ఇంతటితో నవమానువాకము సమాప్తము) 


నమక చమకాలు (అర్ధ తాత్పర్య విశేషాలు) / (క 


దశమానువాకం 
1. ద్రాపే అంధసస్పతే దరిద్ర న్నీలలోహిత I 


ఏషాం పురుషాణామేషాం పశూనాం మాభేర్మా౭_రో మో ఏషాం కించనామమత్‌ । 


ప్రతిపదార్థము ప 
ద్రాపే 
అంధసస్పతే 
దరిద్రత్‌ 
నీలలోహిత 


ఏషాం పురుషాణాం 
ఏషాం పశూనాం 


మాధేః 

ఏషాం 
కించన 

మా అరః 

మో ఆమత్‌ 
తాత్పర్యము : 


పాపులకు రోతైన గతిని కలిగించువాడా! 
అన్నమును ఇచ్చువాడా! 
తాను తప్ప మరేమియూ లేనివాడా! 


కంఠమున నలుపు, తతిమ్మా శరీరమున 
ఎరుపురంగు కలవాడా! 


ఇట్టి మాయొక్క పురుషులయొక్క 

మాకు సంబంధించిన పశువులయొక్క 
సమూహమును 

భయపెట్టకు 

వీటిలో 

కొంచెమైననూ 

నశింపకుందుగాక! 

రోగము పొందకుండుగాక! 


రోతైన గతిని కలిగించువాడా! అన్నమును ఇచ్చువాడా! ఏమీ లేనివాడా! 
కంఠమున నలుపు, తతిమ్మా శరీరమున ఎరుపురంగు కలవాడా! నా పుత్రులను 
మనుమలను, ఆవు, పశు సంపదలను భయపెట్టకు. వీరిలో ఏ ఒక్కరిని 
నశింప జేయకు. రోగముల పాలు చేయకు. 


విశేషాలు : 


ప్రజలకు వారి వారి కర్మానుసారముగా రోగములు, దారిద్ర్యము 
మొదలయిన - అసహ్యకరమయిన బాధలు కల్పించువాడు కనుక శివుని 
ఇక్కడ “ద్రాపే” అని సంబోధించారు. 


తాడేపల్లి పతంజలి 103 


ద్రాపి అనగా కవచము కలవాడు అని ఇంకొక అర్థం. 


. యా తే రుద్ర శివా తనూళ్ళివా విశ్వాహభేషజీ. 
శివా రుద్రస్య భేషజీ తయా నో మృడ జీవసే. 


ప్రతిపదార్థము : 
రుద్ర 
శివా 


విశ్వాహభేషజీ 


శివా 

రుద్రస్య 

భేషజీ 

తేతనూ ః యా 
తయా 

నః 

జీవసే 

మృడ 
తాత్సర్యము : 


రుద్రుడా! 
శాంతమయినది 


ఎల్లరోజులలోను బెషధమువంటిది 
(అందు వలననే) 


శుభమయినది 

రుద్ర తాదాత్యము పొందుటకు 
జెషధమువంటిది (ఆటువంటి) 
నీశరీరము ఏది కలదో 
ఆరూపముచే 

మమ్ములను 

జీవింపచేయుటకు 
సుఖింపచేయుము 


ఓ పరమేశ్వరా! శివా! నీ శరీరము (రూపము) రోగ దారిద్రాదులను 


తొలగించు జెషధము. శుభకరమైనది. నీ రుద్రరూపము సంసార దుఃఖమును 


తొలగించి మోక్షాన్ని అనుగ్రహిస్తుంది. శివ మరియూ రుద్ర రూపములచే 
మమ్ములను సుఖముగా జీవింపచేయుము. 


వివరణ : 


ఈ మంత్రములో శివరూపాన్ని ఒక బెషధముగా, రుద్ర రూపాన్ని 


మరొక బజెషధముగా వర్ణించారు. 
శి. ఇమాగ్‌ం రుద్రాయ తవసే కపర్టినే క్షయద్వీరాయ ప్రభరామహే మతిమ్‌. 


యథా నశ్ళమసద్దిపదే చతుప్పదే విశ్వం పుష్టం గ్రామేఅస్మిన్ననాతురమ్‌. 


(104) తాదేపల్లి పతంజలి 


నమక చమకాలు (అర్థ తాత్పర్య విశేషాలు) / (క 


ప్రతిపదార్థము 

యథా = ఎట్లు 

నః = మా(యొక్క 

ద్విపదే = రెండు పాదములుగల మనుష్యుని కొజకు 
చతుష్పదే = నాలుగు పాదములుగల పశువు కొజకు 
శమ్‌+అసత్‌ క సుఖము కలుగుతుందో 

అస్మిన్‌ (గ్రామే = ఈ గ్రామమునందు 


విశ్వం పుష్టం 


సమస్త ప్రపంచములో శక్తి కలదో 


అనాతురమ్‌ క ఉపద్రవము లేనిదిగా (అగునో ఆట్లు 
మేము) 

తవసే = బలముకలవాడు 

కపర్దినే క జటాజూటము కలవాడు 
క్షయద్వీరాయ = నశించుచున్న వీరులు కలవాడు అగు 
రుద్రాయ = శివునికొబికు 

ఇమాం మతిమ్‌ = ఈ బుద్ధిని 

ప్రభరామహే = బాగా పోషించుచున్నాము. 
తాత్సర్యము : 


బలవంతుడైనవానికి, కపర్దికి (శివుని జటాజూటము పేరు కపర్షి. 


సుఖముచే నిండించునది అని ప్రతిపదార్థం), శత్రువులను నశింప 
చేయువాడును అగు పరమశివునికి మా మాననిక ధ్యానమును 
సమర్శించుచున్నాము. 
ఇలా ధ్యానము చేయుటచే రెండు పాదములు కల జంతువులు, నాలుగు 
పాదములు కల జంతువులు, (గామములో జీవిస్తున్న సకల 
జంతువులుబలాన్ని శుభాన్ని రోగాలు లేని సుఖాన్ని పొందెదరు. 
విశేషాలు : 
1. ఏ కుటుంబములో అయినా నమకధ్యానము చేసిన యెడల 
ఆగ్రామములోని వారందరూ సుఖించెదరని ప్రసిద్ధ శ్లోకము. అందుకే 


తాడేపల్లి పతంజలి (105) 


క! 
క 


న జాయతే) 


y a నమక చమకాలు (అర్థ తాత్పర్య విశేషాలు) 


ఈ మంత్రములో గామశబ్దము చెప్పబడినది. (రుద్రాధ్యాయీ 
వసేద్యత్ర గ్రామే వా నగరేపి వా/వ్యాధిదుర్భిక్ష చోరాది బాధా తత్ర 


2. జంతు శబ్దము మానవులకు కూడా వర్తిస్తుంది. అందుకే శివుడిని 
పశుపతి అంటారు. అందుకే ఈ మంత్రములో సకల జంతు 
సముదాయములో మానవులున్నారని గ్రహించాలి. 


4 మృడానో రుద్రోత నో మయస్కృధి క్షయద్వీరాయ నమసా విధేమ తే. 
యచ్చం చ యోశ్చ మనురాయజే పితా తదశ్యామ తవ రుద్ర ప్రణీతౌ. 


ప్రతిపదార్థము మ 
రుద్ర 

నః 

మృడ 

ఉత 

నః 

మయః 

కృధి 

, క్షయద్వీరాయ 

తే నమసా విధేమ 
రుద్ర 

పితా మనుః 
శంచ యోశ్చ 
యత్‌ఆయజే 
తత్‌ తవ ప్రణీతౌ 
అశ్యామ 


రుద్రుడా! 

ముమ్ము 

సుఖింపచేయుము 

మరియు 

మాకు 

పరలోక సుఖము 

చేయుము 

నశించుచున్న పాపములుగల 
నీకు నమస్మారముచేయుదుము 
రుద్రుడా! 

పాలకుడైన ప్రజాపతి (మనువు) 
సుఖము దుఃఖమునుండి వేరగుటను 
దేనిని కొంచెము కలిగించెనో 
దానిని నీయొక్క (ప్రమయందె 
పొందుదుము. 


తాత్పర్యము 3 


భక్తులను సంతోషపెట్టువాడా! (మృడుడా!) రుద్రుడా! ఇహ పరలోకాల 
సుఖాలను అనుగ్రహించుము. 


నమక చమకాలు (అర్థ తాత్పర్య విశేషాలు) 


మా పాపాలు నశింపజేయుము. నీ అనుగ్రహముతో ఆ మనువు 
సుఖదుఃఖాతీతసితిని సాధించాడు. ఓ పరమేశరా! అది అంతా మాకు 
ర. ఏ! 


అనుగ్రహించు. 


5. మా నో మహాన్తముతమానో అర్భకం మాన ఉక్షన్తముత మాన ఉక్షితమ్‌. 


మానో వధీః పితరం 
ప్రతిపదార్థము : 
రుద్ర 

నః 

మహాంతమ్‌ 
మావదీః 

ఉత 


నః 


మోత మాతరం ప్రియా మానస్తనువో రుద్ర రీరిషః. 


= ఓ రుద్రుడా! 

= మాకు సంబంధించిన 
= ముసలివారిని 

= హింసింపకు 

= మరియు 

= మాకు సంబంధించిన 
= మా బాలుడిని 

= హింసింపకు 

= మాకు సంబంధించిన 
= యౌవనవంతులను 

= హింసింపకు 

= మరియు 

= మాకు సంబంధించిన 
= గర్భమందలి పిండములను 
= హింసింపకు 


= మాకు సంబంధించిన 


తాడేపల్లి పతంజలి 107 


మా తండ్రిని 


మా = హింసింపకు 

ఉత = మరియు 

మాతరం = మా తల్లిని 

మా = హింసింపకు 

నః = మాకు సంబంధించిన 
పి యాః = ప్రియములైన 

తనువః = శరీరములను 

మా రీరిషః = హింసింపకుము 
తాత్పర్యము : 


ఓ రుద్రుడా! మాకు సంబంధించిన ముసలివారిని హింసింపకు. ; మా 
బాలురను హింసింపకుము. మరియు యౌవనవంతులను హింసింపకు 
గర్భమందలి పిండములను హింసింపకుము. మా తండ్రిని హింసింపకు ; 
మా తల్లిని హింసింపకు ; రుద్రా! మా ప్రియమైన శరీరములను 
హింసింపకుము 

విశేషాలు : 

రుద్రుడను పదానికి దుఃఖాన్ని పోగొట్టు వాడని అర్థము. తల్లిదండ్రులు 
మొదలైనవారు బాధపడితే కలిగేది దుఃఖము. ఆ దుఃఖాన్ని పోగొట్టు వాడని 
సార్థకముగా రుద్ర శబ్దము ఈమంత్రములో పేర్కొనబడినది. 

6. మానస్తోకే తనయే మాన ఆయుషి మానో గోషు మా నో అశ్వేషు రీరిషః, 
వీరాన్మా నో రుద్ర భామితోల. వధీర్ణవిష్మనో నమసా విధేమ తే. 


ప్రతిపదార్థము : 

రుద్ర = ఓ రుద్రుడా! 

నః = మాకు సంబంధించిన 

తోకే = బిడ్డ విషయములోను 

తనయే = వాని బిడ్డ విషయములోను (మనుమడు 


ఆని భావం) 


(108) తాదేపల్లి పతంజలి 


హింసింపకుము 


నః = మాకు సంబంధించిన 
ఆయుషి = ఆయుర్దాయము విషయములో 
మా = ఇబ్బంది పెట్టకు 

నః = మాకు సంబంధించిన 
గోషు క ఆవులను 

మా = హింస చేయకు. 

నః = మాకు సంబంధించిన 
అశ్వేషు = గుజ్జముల విషయములో 
మా = హింస చేయకు. 

భామితః = కోపింపబడినవాడివై 

నః = మాకు సంబంధించిన 
వీరాః = మా సేవకులను 
మావదీః = హింసింపకు 

హవిష్మంథః = మేము హవిస్సులతో 
నమసా = నమస్మారములతో 

తే = నిన్ను 

విధేమ = సేవిస్తాము. 

తాత్సర్యము : 


రుద్రుడా! నీకు చేయవలసిన పనులు చేయని మాయందు కోపము 
వహించి మా సంతానమును హింసింపకుము. ; మా ఆయుర్దాయము 
విషయములో ఇబ్బంది పెట్టకు; మా ఆవులు, గుజ్జముల విషయములో 
బాధ పెట్టకు. మా సేవకులను హింసింపకు. మేము హవిస్సులతో (1. 
అగ్నిహోత్రమునందు వేల్చుటకు ఇవురబెట్టిన యన్నము; 2. నెయ్యి.) 
నమస్కారములతో నిన్ను సేవిస్తాము. 


తాడేపల్లి పతంజలి 109 


0 ఆరాత్తే గోఘ్న ఉత పూరుషఘ్నే క్షయద్వీరాయ సుమ్న మస్మే తే అస్తు. 
రక్షా చ నో అధి చ దేవ బ్రూహ్యథా చ నశ్ళర్మ యచ్చ ద్విబర్హా. 


ప్రతిపదార్థము : 

దేవ = ఓ శివుడా! 

గోఘ్న = గోవులను చంపునట్టి పాపులను 
శిక్షించునట్టి, 

ఉత = మరియూ 

పూరుషఘ్నే పుత్ర పౌత్రులను సంహరించునట్టి ; 

క్షయద్వీరాయ = నశించిన వీరులు గల్లినట్టీ నీ ఉగ్ర 
రూపము; 

ఆరాత్‌ ఆస్తు = దూరముగా ఉండుగాక! 

తేసుమ్నమస్మే అస్తు = నీసుఖదాయకమైన రూపము మాకు 
దగ్గరగా ఉండుగాక!. 

చ = మరియూ 

న: రక్షా = మమ్మలిని అన్నిరకాలుగా రక్షించుగాక!; 

అధిబ్రూహి = మాకు అనుకూలముగా మాట్లాడు. మేము 
అధికులమని మాట్లాడు. 

అథచ = మరియూ 

ద్విబర్దా? = లోకములు రెండింటిలో వృద్ధినిచేయు 
నువ్వ 

నః = మాకు 

శర్మ యచ్చ = మోక్షదాయకమైన సుఖమునొసంగుము 

తాత్పర్యము : 


గోవులను చంపునట్టి పాపులను శిక్షించునట్టి, అంతే కాదు -పుత్ర పౌత్రు 
లను సంహరించునట్టి నశించిన వీరులు గల్లినట్టి నీ ఉగ్రరూపము 
దూరముగా ఉండుగాక! నీ సుఖదాయకమైన రూపము మాకు దగ్గరగా 


110) తాదేపల్లి పతంజలి 


నమక చమకాలు (అర్ధ తాత్పర్య విశేషాలు) / (క 


ఉండుగాక! ఇంతే కాదు - మమ్మలిని అన్నిరకాలుగా రక్షించు ఓ దేవా! జ్ఞా 
మాకు అనుకూలముగా మాట్లాడు. లోకములు రెండింటిలోను వృద్ధినిచేయు 
నువ్వు మాకు మోక్షదాయకమైన సుఖమునొసంగుము. 

వివరణ : 


శివునికి 1.ఉగ్ర, 2 సౌమ్య అను రెండు రూపాలున్నట్లు ఈ మంత్రములో 
ద్రష్ట వివరిస్తున్నాడు. 

ఉగ్ర రూపము మాకు దూరముగా పెట్టి, సౌమ్య రూపముతో మాకు 
సుఖాలను అనుగ్రహించమని శివునికి నివేదన ఈ మంత్రములో 
కనబడుతోంది. భగవద్దీతలో కృష్ణుడు విశ్వరూపాన్ని చూపించిన సందర్భములో 
అర్జునుడు సౌమ్యరూపాన్ని అనుగ్రహించమని ప్రార్థించినట్లు ఈ మంత్రములో 
కూడా సౌమ్యతను ద్రష్ట అభిలషిస్తున్నాడు. 
8. స్తుహి శ్రుతం గర్తసదం యువానం మృగం న భీమముపహత్నుముగ్రమ్‌. 

మృడా జరిత్రే రుద్రస్తవానో అన్యం తే అస్మన్‌ నివపంతు సేనాః. 


ప్రతిపదార్థము : 

(శుతం = వేదములవలన వినబడిన వానిని 

గర్తసదం = గుహను పోలిన హృదయములో ఉండే 
వానిని పరమశివుని. 

యువానం = నిత్యయువకుడిని, 

ఉగ్రం బీమం = ఉగ్రమైన 

బీమం = భయంకరమైన 

మృగం న = నింహమువంటి వానిని (నకారము 
ఉపమావాచకము) 

ఉపహన్ల్తుం = శత్రువినాశము చేయు ప్రసిద్దుడైన శివుని 

స్తుహి = సోత్రము చేయుము. 

రుద్ర = రుద్రుడా! 

స్తవానః = మా మాటలచే పొగడబడి 


తాడేపల్లి పతంజలి (111) 


జరిత్రే = నశించు మా శరీరములకు 


మృడ = సుఖము ఇవ్వవలసినది 

తే సేనాః క నీ సేనలు 

అస్మత్‌ = మా కన్నను 

అన్యం = అన్యులైన మా శత్రువులను 
నివపంతు = నశింపజేయు గాక. 
తాత్సర్యము : 


ఓ నా వాక్మా! అంతరాత్మా!; వేదములవలన వినబడిన వానిని గుహను 
పోలిన హృదయములో ఉండే పరమశివుని నిత్యయువకుడిని, భయంకరమైన 
సింహములా శత్రువినాశము చేయు ప్రసిద్దుడైన శివుని స్తోత్రము చేయుము. 
ఓ రుద్రా! మా మాటల చే పొగడబడి ప్రతి రోజూ నశించు మా శరీరములకు 
సుఖము ఇవ్వవలసినది. నీ సేనలు అన్యులైన మా శత్రువులను నశింపజేయు 
గాక. 

విశేషాలు : 

'అంతశ్చరతి భూతేషు గుహాయాం విశ్వమూర్తిషు ' అని నారాయణ 
సూక్తము విష్ణువుని హృదయ గుహలో మధ్యలో ఉండేవానిగా చెబితే - 
ఇక్కడ నమకములో శివుడిని మన హృదయములో ఉండేవానిగా ద్రష్టలు 
భావించారు. పేర్లు మార్పు. శివుడు, విష్ణువు ఒక్కరే అను విషయము ఇక్కడ 
బాగా స్పష్ట మవుతోంది. 

9. పరిణో రుద్రస్య హేతిర్హృణక్తు పరిత్వేషస్య దుర్మ్శతిరఘాయోః. 
అవస్థిరా మఘవద్భ్యస్తనుష్వ మీఢ్వస్తోకాయ తనయాయ మృడయ. 


ప్రతిపదార్థము : 

రుద్రస్య హేతిః = శివుని ఆయుధము 

నః. = మమ్ము 

పరివృణక్తు = అంతటను విడిచి పెట్టుగాక! 


త్వేషస్య = కోపముతో జ్వలించు శివుని 


(112) తాదేపల్లి పతంజలి 


నమక చమకాలు (అర్ధ తాత్పర్య విశేషాలు) / (క 


అఘాయోః. పాప పరిహారాన్ని కోరునట్టివాడును 

రుద్రస్య = శివుని యొక్క 

దుర్మతిః = బాధించు బుద్ది 

నః. = మమ్ము 

పరివృణక్తు = అంతటను విడిచి పెట్టుగాక! 

స్థిరా = స్థిరమైన ఏ ఉగ్రబుద్ధి కలదో దానిని 

మఘవద్భ్య = హవిస్సనెడి అన్నముగలవారివలన 
(పూజలు చేసే మాయందు) 

అవతనుష్ట = తొలగింపుము 

మీఢ్వ = కోర్మెలను వర్షించే ఓ పరమేశ్వరా! 

తోకాయ = మామనుమలకు 

తనయాయ = మాపిల్లలకు 

మృడయ జ సుఖాన్ని ఇవ్వవలసినది 

తాత్పర్యము : 


శివుని ఆయుధము మమ్మలిని ఎప్పుడూ బాధ పెట్టకుండుగాక! పాప 
పరిహారాన్ని కోరేది మరియూ అన్ని వైపులనుంచి కోపముతో జ్వలించు 
శివుని బాధించు బుద్ధి మమ్మలిని విడిచిపెట్టుగాక! అన్నింటిని అనుగ్రహించే 
ఓ పరమేశ్వరా! స్థిరుడవు కమ్ము. నీకు సాష్టాంగ ప్రణామములు, పూజలు 
చేసే మాయందు నీ ఆయుధమును ప్రయోగించకు. మామనుమలకు 
మాపిల్లలకుసుఖాన్ని ఇవ్వవలసినది . 

విశేషాలు : 

ఇక్కడ శివుని బాధించు బుద్ధిని అన్యాయాలు చేసే శత్రువులను బాధించు 
బుద్ధిగా అన్వయించుకోవాలి. మేము ఎటువంటి అన్యాయములు చేయమని, 
మమ్మలిని బాధించవద్దని ఈ మంత్రంలో వేడికోలు. . 


10. మీఢుష్టమ శివతమ శివో నస్సుమనా భవ. 
పరమే వృక్ష అయుధం నిధాయ కృత్తిం వసాన ఆచర పినాకంబిభ్రదా గహి. 


తాడేపల్లి పతంజలి (113) 


అధికముగా తడుపువాడా! (కోరిన 
కోరికలు ఇచ్చువాడా!) 


శివతమ = శాంతుడైనవాడా! 

నః = మా గూర్చి 

శివః = కోపములేనివాడివై 

సుమనాః భవ = మంచి మనస్సు స్నేహము కలిసినవాడి 
వగుము. 

అయుధం = త్రిశూలము మొదలైనవాటిని 

పరమే = మిక్కిలి ఉన్నతమైన 

వృక్షేనిధాయ = కైలాసములో ఉన్న మర్రి చెట్టులో ఉంచి, 

కృత్తిం వసాన = పులి చర్మమును మాత్రము ధరించి 

ఆచర = మా ఎదురుగా రమ్ము. 

పినాకం = పినాకమను ధనుస్సును 

బిభ్రదాగహి. = చేతిలో ధరించుచు రమ్ము 

తాత్పర్యము : 


కోరిన కోరికలు ఇచ్చువాడా! శుభములను అనుగ్రహించువాడా! 
శుభ నిలయుడా మా గూర్చి ; మంచి మనస్సు స్నేహముకలిసినవాడివగుము. 

ఓ ్రేష్టుడా! త్రిశూలము మొదలైనవాటిని కైలాసములో ఉన్న మర్రి 
చెట్టులో ఉంచి, పులి చర్మమును మాత్రము ధరించి మా ఎదురుగా 
రమ్ము. పినాకమను ధనుస్సును చేతిలో ధరించుచు రమ్ము 

విశేషాలు : 

కైలాసములో 100 యోజనాల ఎత్తు, 175 యోజనాల వెడల్పు కలిగిన 
మర్రిచెట్టు ఉన్నట్లుగా ప్రసిద్ది. దానిపై ఆయుధములను ఉంచమని ద్రష్ట 
ప్రార్థిస్తున్నాడు. (యోజనమంటే ఎనిమిది మైళ్లు.) 


(114) తాదేపల్లి పతంజలి 


నమక చమకాలు (అర్ధ తాత్పర్య విశేషాలు) / (క 


11. వికిరిద విలోహిత నమస్తే అస్తు భగవః. 
యాస్తే సహస్రగ్‌ం హేతయో౭_న్యమస్మన్నివపంతు తాః. 


ప్రతిపదార్థము క 
వికిరిద = కిరులనగా ధనములు. ధనములను 
ఇచ్చువాడా! 
విలోహిత = ఎర్రనివాడా! మిక్కిలి తెల్లనివాడా! 
భగవః. = ఓ భగవంతుడా! 
నమస్తే అస్తు = నీకు నమస్మారమగు గాక. 
తే = నీకు 
సహస్రం హేతయః = వేలకొద్దీ ఆయుధములు 
యా = ఏవి ఉన్నవో 
తా = అవి 
అస్మత్‌ = మా కన్నను 
అన్యం = అన్యులైన మా శత్రువులను 
నివపంతు = నశింపజేయు గాక. 
తాత్పర్యము : 


పాపము, వ్యాధి, పేదరికము మొదలైన వాటిని నాశనము చేయువాడా! 
ఎర్రనివాడా! మిక్కిలి తెల్లనివాడా! ఓ భగవంతుడా! నీకు నమస్మారమగు 
గాక. నీకు ఏ ఆయుధములు వేలకొద్దీ ఉన్నాయో అవి మాకు ఇతరుడైన 
విరోధిని నశింపజేయు గాక. 

విశేషాలు : 

భగవంతుని లక్షణాలను పురాణనామచంద్రికలో ఇలా వివరించారు - 
సంభర్భత్వము, భర్భత్వము, నేతృత్వము, గమయతృత్వము, స్రష్టృత్వము, 
సర్వశరీరత్వము, సర్వభూతాంతరాత్మత్వము, నిరస్తనిఖిలదోషత్వము, 
షాద్దుణ్యపూర్ణత్వము మొదలుగా కల గుణములు కలవాడు భగవంతుడు 
ఎగవలయును. 


తాడేపల్లి పతంజలి 115 


సంభరృత్వము అనగా ఉపకరణ సంపాదనము. అనగా ప్రకృతి 
పురుషకాలములకు కార్యములను పుట్టించునట్టి యోగ్యతను కలుగచేయుట. 
భర్త ృత్వము అనగా స్థితిని కలుగచేయుట. గమయితృత్వము అనగా 
సంహారముచేయుట. ప్రష్ట్రత్వము అనగా సృజియించుట. సర్వశరీరత్వము 
అనగా ప్రపంచము శరీరముగా కలిగి ఉండుట. సర్వభూతాంతరాత్మత్వము 
అనగా ఎల్లభూతములకు లోపల ఆత్మగా ఉండుట. నిరస్త నిఖిలదోషత్వము 
అనగా ప్రకృతి సంబంధముచేత వచ్చెడి దోషములు ఏవియు లేక ఉండుట. 
షాడ్గుణ్యపూర్ణత్వము అనగా ఐశ్వర్యము, వీర్యము, యశస్సు, శ్రీ, జ్ఞానము, 
వైరాగ్యము ఈ ఆజుగుణములను కలిగి ఉండుట. (పురాణనామచంద్రిక 
యినమం(డ్రం వెంకటరామయ్య 1879). 


శివుడు ఎరుపురంగులోను, తెలుపురంగులోను వర్ణించబడ్డాడు కనుక 
ఈ మంత్రములో విలోహిత శబ్దానికి రెండు అర్థాలు చెప్పుకోవాలి. 
12. సహస్రాణి సహస్రధా బాహువోస్తవ హేతయః. 
తాసామీశానో భగవః పరాచీనా ముఖాక్ళధి. 


ప్రతిపదార్థము : 
భగవః = ఓ భగవంతుడా! శివా! 

తవ = నీయొక్క 

బాహువోః = చేతులందు 

హేతయః = ఆయుధములు 

సహస్రాణి = వేలకొలదిగా 

సహస్రధా = అనేక విధాలుగా ఉన్నాయి 
ఈశానః = ఓ శక్తిమంతుడవైన భగవంతుడా! 
తాసాం ఆ ఆయుధముల యొక్క 

ముఖా = మొనలకు గురికాకుండునట్లు 
పరాచీనా = పెడమోము కలవానిగా 

కృధి = చేయము 


తాత్పర్యము : కష త్రి 
ఓ భగవంతుడా! శివా! నీ చేతులందు వేలకొలది ఆయుధాలు అనేక (| ల్ల 
విధాలుగా ఉన్నాయి . ఓ శక్తిమంతుడవైన భగవంతుడా! ఆ ఆయుధములకు is) 2 
గురిగా మేము అయ్యేటట్లు చేయకు. 
(ఇంతటితో దళమానువాకము సమాప్తము.) 


రు 


జ్యా! 


కడసడ 


క 


శ్ర 


ఏకాదశానువాకం 


అనువాకము అంటే కొన్ని పనసలు గల వేదభాగము. ప్రతి పనసలోనూ 
ఏభై పదాలు ఉంటాయి. చిన్న పనసలు కొన్నింటిలో స్వల్పంగా ఎక్కువ 
తక్కువలు ఉండవచ్చు. సుమారుగా ఆశ్వాసము, ప్రకరణము, మొదలగు 
వానివంటిది అనువాకము. ఈ అనువాకమునకే అవతానమని పేరు ఉంది. 
1. సహస్రాణి సహస్రశో యే రుద్రా అధిభూమ్యామ్‌ | 

తేషాం సహస్ర యోజనే£_వ ధన్వాని తన్మసి ॥ 

ఈ పదకొండవ అనువాకములో రుద్రునియొక్క భాగాలైన రుద్రాంగులు 
పూజింపబడుతున్నారు. 
ప్రతిపదార్థము : 
అధిభూమ్యామ్‌ 

సహస్రాణి సహస్రశః 


ఈ భూమి యొక్క పై భాగాన; 
వేలవేలుగ 

ఏ రుద్రులయితే ఉన్నారో; 

వారి యొక్క ఎక్కుపెట్టిన ధనుస్సులు; 
మా దరిదాపులో లేకుండా వేలకొలది 
యోజనాల దూరములో, 

నారి తొలగినవై ఉండుగాక! 


రు 

Ee 

'్ణ 
nan 


బి cl 
§ A 
ల ఈ 
. 
స ల 
Il Il 


అవ తన్మసి 

తాత్సర్యము : 

ఈ భూమి మీద వేలవేలుగ ఉన్న రుద్రుల ఎక్కుపెట్టిన ధనుస్సులు మా 
దరిదాపులో లేకుండా వేలకొలది యోజనాల దూరములో, నారి తొలగినవై 
ఉండుగాక! (మమ్ములను బాధించవద్దని భావం). 

విశేషాలు : 

తేషాం సహస్ర యోజనే౭_వ ధన్వాని తన్మసి - అను రెండవ పాదమును 

ఇకనుంచి తొమ్మిదో మంత్రము వరకు కలిపి చదువుకోవాలి. రుద్రాంగులు 

మమ్ములను శిక్షించవద్దని ఈ మంత్ర భావము. 


(119) తాదేపల్లి పతంజలి 


నమక చమకాలు (అర్ధ తాత్పర్య విశేషాలు) / (క 


ఈ అనువాకములోని మంత్రాలు ఉపయోగపడతాయని చెబుతారు. 
2, అస్మిన్మహత్యర్ణవే9_ం౦తరిక్షే భవా అధి । 


ప్రతిపదార్థము : 

అస్మిన్‌ + మహతి + 

అర్జవే = ఈ మహా సముద్రముతో సమానమైన; 
అంతరిక్షే అధి = ఆకాశములో ఉన్న; 

(యే) భవాః . రుద్రాంగుల ఎక్కుపెట్టిన ధనుస్సులు. 
తాత్పర్యము : 


ఈ మహాసముద్రముతో సమానమైన ఆకాశములో ఉన్న రుద్రాంగుల 
ఎక్కుపెట్టిన ధనుస్సులదరిదాపులో లేకుండా వేలకొలది యోజనాల 
దూరములో, నారి తొలగినవై ఉండుగాక! 


విశేషాలు : 


ఆకాశానికి, సముద్రానికి పోలిక లేదని వాల్మీకి చెప్పాడు. కాని 
సముద్రానికి, ఆకాశంతో పోలికను ఈ మంత్రం ఆవిష్మరించటం విశేషం. 


8. నీలగ్రీవాళ్ళితికంఠాః శర్వా అధః క్షమాచరాః । 


ప్రతిపదార్థము క 

నీలగ్రీవాః = రుద్రాంగులు (రుద్రుని యొక్క మూర్తి 
విశేషములు) కొన్ని ప్రదేశాలలో 
కాలకూట విషాన్ని తీసుకొన్న తరువాత 
ఏర్పడిన నల్లని కంఠము కలవారు; 

శితి కంఠాః = తెల్లని కంఠము కలవారు; 

శర్వాః = ప్రళయకాలములో భూతములను 
హింసించువారు; 

అధః క్షమాచరాః = భూమి అడుగున తిరుగువారు 


(పాతాళమున తిరుగువారు). 


తాడేపల్లి పతంజలి 119 


రుద్రాంగులు (రుద్రుని యొక్క మూర్తి విశేషములు) నల్లని కంఠము 
కలవారు మరియూ తెల్లని కంఠము కలవారు. వారు ప్రళభయకాలములో 
భూతములను హింసించువారు. పాతాళమున తిరుగువారు. అటువంటి 
రుద్రాంగులు మమ్ములను శిక్షించవద్దని ఈ మంత్ర భావము. 


4. నీలగ్రీవాళ్ళితికంఠా దివం రుద్రా ఉప[్రితాః | 


ప్రతిపదార్థము : 
దివం ఉప(శితాః = స్వర్గమును ఆశ్రయించి ఉన్న; 
నీల గ్రీవాళ్ళితికంఠాః = నల్లని, తెల్లని కంఠము కలవారయిన 
రుద్రాః రుద్రులు. 
తాత్పర్యము : 


స్వర్గమును ఆశ్రయించి ఉన్న నల్లని, తెల్లని కంఠము కలవారయిన 
రుద్రులు మా దరిదాపులో లేకుండా వేలకొలది యోజనాల దూరములో 
ఉండి మమ్ములను శిక్షించవద్దని ఈ మంత్ర భావము. 


విశేషాలు : 


రుద్రునితో సారూప్యము ఉండుటవలన రుద్రాంగులను కూడా ఈ 
మంత్రములో రుద్రులని చెప్పారు 


ర్‌ యే వృక్షేషు సస్పింజరా నీలగ్రీవా విలోహితాః । 


ప్రతిపదార్థము : 
యే వృక్షేషు = వృక్షములందు ఏ రుద్రాంగులు ఉన్నారో 
వారు; 
సస్పింజరాః = లేత గడ్డి వలె ఎరుపును మించిన పసుపు 
వర్ణము కలవారు; 
నీలగ్రీవాః = నీల వర్ణమైన కంఠము కలవారు; 
విలోహితాః = రక్త వర్ణము కలవారు. 


నమక చమకాలు (అర్థ తాత్పర్య విశేషాలు) 
తాత్సర్యము : 


వృక్షములందు ఏ రుద్రాంగులు ఉన్నారో వారు లేత గడ్డి వలె ఎరుపును 
మించిన పసుపు వర్ణము కలవారు. నీల వర్ణమైన కంఠము కలవారు. 
ఎరుపు వర్ణము కలవారు. 

విశేషాలు : 

తెలుపు వివిధ వర్ణాలలో ఉన్న రుద్రాంగులను ప్రస్తావించి, వారు 
దరిదాపులో లేకుండా, వేలకొలది యోజనాల దూరములో ఉండి, 
శిక్షించవద్దని ఈ మంత్రము చెబుతోంది. 

ఎరుపును మించిన పసుపు రంగును పింజర వర్ణము అంటారు. వృక్ష 
శబ్దము ఇక్కడ స్థావర జంగములైన జీవులందరికి ప్రతీక. విలోహిత శబ్దము 
నానావిధములైన ఎరుపురంగు కలవారను అర్ధముతో పాటు కాలుష్యము 
లేనివారు అను ఇంకొక అర్ధమును కూడా సూచించుచున్నదని పెద్దలు చెప్పారు. 


6. యే భూతానామధిపతయో విశిఖాసః కపర్దినః | 


ప్రతిపదార్థము : 

భూతానామ్‌ = బలగ్రాహులు మొదలైన భూతములు 
(భూతానాం); 

అధిపతయః = (ప్రభువులు; 

విశిఖాసః నున్నగా చేయ బడిన శిరస్సులు కలవారు; 

కపర్దినః = జటాజూటములు కలవారు; 

యే ఆ ఈరకంగా ఏ రుద్రులు కానరాని శరీరము 
కలవారై ఉన్నారో. 

తాత్సర్యము : 


రుద్రాంగులలో కొందరు బలగ్రాహులు మొదలైన భూతములు. 
కొంతమంది ప్రభువులు. కొంతమంది నున్నగా చేయ బడిన శిరస్సులు 
కలవారు. మరికొంతమంది జటాజూటములు కలవారు ఈ రకంగా ఏ 
రుద్రులు ఉన్నారో, వారు దరిదాపులో లేకుండా వేలకొలది యోజనాల 
దూరములో ఉండి శిక్షించవద్దని ఈ మంత్రము చెబుతోంది. 


తాదేపల్లి పతంజలి (121) 


y a నమక చమకాలు (అర్థ తాత్పర్య విశేషాలు) 


విశేషాలు : 
జటాజూటము పేరు కపర్షి. సుఖముచే నిండించునది అని ప్రతిపదార్థం. 
7. యే అన్నేషు వివిధ్యంతి పాత్రేషు పిబతో జనాన్‌ । 


ప్రతిపదార్థము : 

యే . ఏ రుద్రులు (రుద్రాంశ గలవి); 

అన్నేషు = భుజింపదగిన వస్తువులలో గూఢముగా 
ఉండి; 

వివిధ్యంతి జనాలను విశేషముగా బాధిస్తున్నాయో; 

పాత్రేషు = పాలు ఉన్న పాత్రలలో ఉన్నవై; 

పిబతో జనాన్‌ = ఆ పాలు త్రాగే జనులను బాధిస్తున్నాయో. 

తాత్పర్యము : 


ఏ రుద్రులు (రుద్రాంశ గలవి) భుజింపదగిన వస్తువులలో గూఢముగా 
ఉండి జనాలను విశేషముగా బాధిస్తున్నాయో, పాలు ఉన్న పాత్రలలో 
ఉన్నవై, ఆ పాలు త్రాగే జనులను బాధిస్తున్నాయో ఆ రుద్రాంశలు దరిదాపులో 
లేకుండా వేలకొలది యోజనాల దూరములో ఉండి శిక్షించవద్దని ఈ 
మంత్రము చెబుతోంది. 


8. యే పథాం పథి రక్షయ ఐలబృదా యవ్యుధః । 


పతిపదార్థము : 

యే ఐలబ్బదాః క ఏ రుద్రులు అన్నదానముచే జీవులను 
పోషిస్తున్నారో; 

యవ్యుధః పథాం = ఏది కొట్టదగినదో దానినే కొట్టు 

పథి రక్షయ వారలయిన 
(యత్‌ విధ్యన్తి) రుద్రులు లౌకిక వైదిక 
మార్గములను రక్షించువారో. 

తాత్సర్యము : 


అన్నదానముచే జీవులను పోషిస్తూ, ఆయువును అపహరిస్తూ, లౌకిక 
వైదిక మార్గములను రక్షిస్తుంటారో, ఆ రుద్రుల బాణములు దరిదాపులో 


(122) తాదేపల్లి పతంజలి 


నమక చమకాలు (అర్ధ తాత్పర్య విశేషాలు) / (క 


ఈ మంత్రము చెబుతోంది. 

విశేషాలు : 

ఐలమును భరించువారు ఐల భృత్తులు. ఐలము అనగా ఇలకు 
సంబంధించినది. అన్నరాశి. భకారానికి బకారము, తకారానికి దకారము 
వైదికములో వాడుట పరిపాటి. కనుక ఐలభృత, ఐలబ్బద అయింది. 
అన్నపురాశిని భక్త సమూహాలకు ఇచ్చుటకై ధరించినవారు ఐలబ్బదులని 
తాత్పర్యము. యువ శబ్దము ఇక్కడ ఆయువు అను విశేషార్థము ఇచ్చుచున్నది. 
రుద్రులకు కొట్టదగినది ఆయువు. 
9.యే తీర్థాని ప్రచరంతి సృకావంతో నిషంగిణః | 

ప్రతిపదార్థము : 

యే 

తీర్థాని ప్రచరంతి 


ఏ రుద్రులు; 
గంగ మొదలైన తీర్ధప్రదేశములను, కాశీ 
ప్రయాగాది క్షేత్రములను రక్షించుటకు 


తిరుగుచున్నారో; 

సృకావంతః = వారు ఈటెలు కలవారును, (బాకులు 
కలవారు); 

నిషంగిణః = అమ్ములపొదులు కలవారయి ఉన్నారు. 
(ఖద్దములు కలవారు); 

తాత్పర్యము : 


ఏ రుద్రులు గంగ మొదలైన తీర్థ (ప్రదేశములను, కాళీ ప్రయాగాది 
క్షేత్రములను రక్షించుటకు తిరుగుచున్నారో, వారు ఈటెలు కలవారును, 
(బాకులు కలవారు) అమ్ములపొదులు కలవారయి ఉన్నారు. (ఖద్దములు 
కలవారు) అటువంటి రుద్రుల బాణములు దరిదాపులో లేకుండా వేలకొలది 
యోజనాల దూరములో ఉండి మమ్ములను శిక్షించవద్దని ఈ మంత్రము 
చెబుతోంది. 


తాదేపల్లి పతంజలి (123) 


విశేషాలు : 


నమక చమకాలు (అర్థ తాత్పర్య విశేషాలు) 


కొందరికి తీర్ధ ఫలితాన్ని ఇచ్చుటకు, కొందరికి తీర్ధ ఫలితాన్ని ఇవ్వకుండా 
ఉండటానికి రుద్రులు అలా తిరుగుతుంటారట. 


10. య ఏతావంతశ్చ భూయాంసశ్చ దిశో రుద్రా వితస్థిరే 1 
తేషాం సహస్రయోజనేవ ధన్వాని తన్మసి | 


ప్రతిపదార్థము : 
య ఏతావంతశ్ళ్చ 


భూయాంసశ్చ = 
దిశో రుద్రా వితస్థిరే : 
తేషాం సహస్రయోజనేవ 
ధన్వాని తన్మసి = 


తాత్సర్యము : 


ఇప్పుడు చెప్పబడిన ఏ రుద్రులు వేలకొలది 
ఉన్నారో; 

అంతకంటె అధికులై; 

అన్ని దిక్కులలో కలరో; 

వారి ధనుస్సులు మాకు వేయి యోజ 
నాల దూరములో వింటి త్రాడు తొలగి 
ఉందు గాక. 


ఇప్పుడు చెప్పబడిన ఏ రుద్రులు వేలకొలది ఉన్నారో, అంతకంటె అధికులై 
అన్ని దిక్కులలో కలరో, వారి ధనుస్సులు మాకు వేయి యోజనాల 
దూరములో వింటి త్రాడు తొలగి ఉండు గాక! 


విశేషాలు : 


రుద్రులు అనేకమంది ఉన్నారని భావము. 
11. నమో రుద్రేభ్యో యే పృథివ్యాం యేంతరిక్షే । 
యే దివి యేషామన్నం వాతో వర్షమిషవ । 
స్తేభ్యో దశ ప్రాచీర్దశ దక్షిణాదశ ప్రతీచీ 
ర్దశోదీచీ ర్దశోర్ట్వాస్తే స్తేభ్యో నమసే సనో మృడయంతు తేయం 
ద్విష్మోయశ్ళనోద్వేష్టి తం వో జంభే దధామి । 
ఈ పెద్ద మంత్రాన్ని మూడు రకాలుగా విడగొట్టుకొని అర్ధం చెప్పుకోవాలి. 


ప్రతిపదార్థము : 


రుద్రేభ్యో యే పృథివ్యామ్‌ 


యేషామన్నం ఇషవః 


తేభ్యః రుద్రేభ్యః నమః (అస్తు) 


ప్రాచీః దశ 


దక్షిణాదశ 


ప్రతీచీర్దశః 


దశోదీచీః 


దశోర్జ్వాః తేభ్యో నమః 


తేనః మృడయంతు 


ఏ రుద్రులు భూమిపై ఉన్నారో; 
ఏరుద్రులకు ఆహారమే బాణములో; 
అటువంటి రుద్రులకు నమస్మారము; 
అటువంటి రుద్రులకు తూర్పు 
ముఖముగా ఉన్న పది వేళ్ల 
చివరలు గల అంజలులతో 
నమస్కరిస్తున్నాను; 

అటువంటి రుద్రులకు దక్షిణ 
ముఖముగా ఉన్న పది వేళ్ల చివరలు 
గల అంజలులతో నమస్కరిస్తున్నా 
అటువంటి రుదులకు పడమర 
ముఖముగా ఉన్న పది వేళ్ల చివరలు 
గల అంజలులతో నమస్మరిస్తున్నాను; 
అటువంటి రుద్రులకు ఉత్తర 
ముఖముగా ఉన్న పది వేళ్ల చివరలు 
గల అంజలులతో నమస్కరిస్తున్నా 
అటువంటి రు[ద్రులకు ఊర్థ్వ 
ముఖముగా ఉన్న పది వేళ్ళ చివరలు 
గల అంజలులతో నమస్మరిస్తున్నా 
అటువంటి రుద్రులు మమ్ములను 
సుఖముగా ఉంచుగాక!; 

ఎవరిని; 


జీ)... నమక చమకాలు (అర్థ తాత్సర్య విశేషాలు) 


నః = మమ్ములను; 

ద్వేష్టి = ద్వేషించుచున్నాడో; 

తమ్‌ = అట్టి శత్రువును; 

వః = మీయొక్క రుద్రులయొక్క 
జంభే = తెరవబడిన నోటిలో; 
దధామి = ఉంచుచున్నాను. 
తాత్సర్యము : 


ఎవరిని ద్వేషిస్తామో, ఏ శత్రువు మమ్ములను ద్వేషిస్తాడో, ఆ శత్రువులను 
రుద్రులారా! మీయొక్క తెరచి యున్న నోటిలో ఉంచుచున్నాను. 

విశేషాలు : 

ఈ మంత్రము చదివే వానికి సుఖము, చదివే వారి శత్రువుకు నాశనమును 
కోరుచున్నది. నమో రుద్రేభ్యః అను చోట వాచిక నమస్మారము, దశ ప్రాచీ 
మొదలయిన చోట్ల కాయిక నమస్మారము, తేభ్యో నమః అను చోట మానసిక 
నమస్మారము చెప్పబడినది. 

12. ఓం త్య్రంబకం యజామహే సుగంధిం పుష్టి వర్ధనం | 
ఉర్వారుకమివ బంధనాన్మృత్యోర్మృక్షీయమామృతాత్‌ ॥ 


ప్రతిపదార్థము : 

సుగంధిమ్‌ = చక్కటి వాసనలు కలవాడు (ఆనంద 
స్వరూపుడు); 

పుష్టి వర్ధనమ్‌ = శక్తిని పెంచువాడు అయిన; 

త్యంబకమ్‌ = మూడు కన్నులు కలిగిన శివుని; 

యజామహే = సేవించెదము; 

బంధనాత్‌ : బంధమునుండి; 

ఉర్వారుకమివ = దోసపండు వలె (తనంతట తానే విడివడి, 


కింద పడిపోయినట్లు); 


మృత్యోః సంసార బంధనము నుండి; 


ముక్షీయ జ్‌ మనంతట మనం విడివడాలి; 
అమృతాత్‌ = మోక్షమునుండి; 

మా(ముక్షీయి = మనము విడిపోకుండెదము గాక! 
తాత్పర్యము : 


చక్కటి వాసనలు కలవాడు, శక్తిని పెంచువాడుఅయిన, మూడు కన్నులు 
కలిగిన శివుని సేవించెదము. బంధమునుండి తనంతట తానే విడివడి, 
కింద పడిపోవు దోసపండు వలె సంసార బంధనమునుండి మనంతట 
మనం విడివడాలి. (అలా మమ్మలిని చేయమని ఇక్కడ ప్రార్థన.) 
మోక్షమునుండి మనము విడిపోకుండెదము గాక! 

విశేషాలు : 

సుగంధి - శివునికి విశేషణంగా ప్రయోగించిన సుగంధి పదము 
మానవులమైన మనకు ఒక చక్కటి హితోపదేశము చేస్తోంది. లోకములో 
కనిపించు విషయ వాసనలు నిజమైన సుగంధ భరితాలు కావు. ఒక చక్కటి 
వాసనను ఆస్వాదించిన వెంటనే మనకు ఎటువంటి హాయి కలుగుతుందో, 
అలాగే శివుని పేరు తలుచుకొన్నంతనే అటువంటి హాయి మనకు కలగాలి. 

సుగంధిం: సు = మంచిదైన, గంధ = సువాసన ద్రవ్యం. మంచి 
సువాసనలతో కూడుకున్న గంధం నాలుగు దిక్కులలోనూ వాసనలను 
చల్లినట్లుగా మనపై తన భక్తజన వాత్సల్యమనే సుగంధాన్ని ఆ స్వామి 
చల్లుతున్నాడు. అందుకే ఆయన సుగంధి. ఈ మంత్ర పఠనము వలన 
నిత్యజీవితంలో కలిగే అతి కష్టమైన సమస్యలు తమంతటా తామే విడిపోతాయి. 


అనాయాసేన మరణమ్‌, వినా దైన్యేన జీవనమ్‌ - అని పెద్దల మాట. 
తప్పనిదైన మరణము చాల సులభంగా రావాలి. తీసుకొని, తీసుకొని 
చావకూడదు. ఆసుపత్రి మంచం మీద సేవలు చేస్తూ వీడు ఎప్పుడు పోతాద్రా! 
అని ఇంట్లో వాళ్లు , బంధువులు విసుక్కొనేటట్లు చావకూడదు. అతి తేలిగ్గా 
మరణము రావాలి. అది చేసేది పరమశివుని యొక్క ఈ మంత్రము. అందుకే 
దీనిని నిత్యము శ్రద్ధతో చదవాలంటారు. 


తాదేపల్లి పతంజలి (127) 


కాబట్టి శివునకు మృత్యుంజయుడు అని పేరు. దీనిని మహామృత్యుంజయ 
మంత్రంగా చెబుతారు. ఇది మనకు ఆయురారోగ్యాలను, సౌభాగ్యాన్ని, 
దీర్చాయువును, శాంతిని, తృప్తిని ఇస్తుంది. ఈ మహామంత్రాన్ని జపిస్తే, 
దైవ ప్రకంపనలు మొదలయి, యాక్సిడెంటులు మొదలైనవి కలిగించే మన 
చుట్టూ ఉన్న దుష్టశక్తులను తరిమికొడతాయి. అందువలన మంత్రాన్ని 
చదివే వారికి ఓ శక్తివంతమైన రక్షణ కవచం ఏర్పడుతుంది. ఈ మంత్రానికి 
అన్ని రోగాలను తగ్గించే శక్తి ఉంది. 

18. యో రుద్రో అగ్నౌ యో అపయ ఓషధీషు 

యో రుద్రో విశ్వా భువనా వివేశ తస్మై రుద్రాయ నమో అస్తు । 


ప్రతిపదార్థము : 

యో రుద్రో = ఏ రుద్రుడు; 

అగ్నా క అగ్నిలో; 

యో అప్పు =. ఏ రుద్రుడు నీటిలో; 

య ఓషధీషు వ ఏ రుద్రుడు ఓషధులయందు; 
యో రుద్రో ఏ రుద్రుడు విశ్వమున భువనములో; 
విశ్వా భువనా = 

వివేశ = లీనమై ఉన్నాడో; 
తస్మైరుద్రాయ = అట్టి రుద్రునకు; 

నమో అస్తు = నమస్మారము అగును గాక. 
తాత్పర్యము : 


ఏ రుద్రుడు అగ్నిలో, నీటిలో, ఓషధులయందు, విశ్వమున భువనము 
లలో లీనమై ఉన్నాడో అటువంటి రుద్రునకు నమస్కారము. (అన్ని చోట్లా 
రుద్రుడున్నాడని తాత్పర్యము) 

14. తముష్టుహి యస్స్విషుసు ధన్వాయో విశ్వస్య క్షయతి భేషజస్య ॥ 
యక్షా మహే సౌ మనసాయ రుద్రం నమోభిర్దేవమసురం దువస్య 


(128) తాదేపల్లి పతంజలి 


నమక చమకాలు (అర్ధ తాత్పర్య విశేషాలు) / (క 


తాత్పర్యము : 

చక్కటి అస్త్ర శస్తాలు కలిగినవాడు, వైద్యుడై మన రోగాలను పోగొట్టే 
వాడు, రాక్షసులను సంహరించేవాడయిన రుద్రునికి మన మనస్సులను 
శాంతంగా పవిత్రం చేస్తున్నందుకు నమస్మరిద్దాం. 

విశేషాలు : 

ఈ మంత్రంలోని స్తుహి, యక్ష, దువస్య అను మూడు క్రియా 
పదాలు వరుసగా వాక్కు మనస్సు, శరీరాలతో చేసే (త్రికరణ పూజను 


సూచిస్తున్నాయి. 
15. అయంమే హస్తో భగవానయంమే భగవత్తరః । 
అయంమే విశ్వభేషజోయం శివాభిమర్శనః ॥ 
ప్రతిపదార్థము : 
మె అయం హస్త = నాయొక్క ఈ చేయి; 
శివాఖిమర్శనః = శివునియొక్కపవిత్రమైన ప్రతిమను, 
లింగాకారమును తాకింది (అలంకరణము 
మరియూ అభిషేకము చేసే సంద 
ర్భాలలో); 
అయమ్‌ = అటువంటి ఈ చేయి; 
భగవాన్‌ = అదృష్టము కలది; 
మే అయమ్‌ = నాయొక్క శివుని తాకిన ఆ చేయి; 
భగవత్తరః = చాలా అదృష్టకరమైనది; 
మే అయమ్‌ = నాయొక్క శివుని తాకిన ఆ చేయి; 
విశ్వ భేషజః = సమస్తమైన రోగములకు చక్కటి బెషధము. 


తాత్పర్యము : 

నా చేయి అలంకరణము, మరియూ అభిషేకము చేసే సందర్భాలలో 
శివునియొక్క పవిత్రమైన ప్రతిమను, లింగాకారమును తాకింది. అటువంటి 
ఈ చేయి అదృష్టము కలది. అదృష్టకరమైనది. పరమశివుని పూజించిన 


తాడేపల్లి పతంజలి (129) 


p ఖే నమక చమకాలు (అర్థ తాత్పర్య విశేషాలు) 


|] ఈ చేయి సమస్తమైన రోగములకు చక్కటి బెషధము. 
y 16. మృత్యవే స్వాహా మృత్యవే స్వాహా । 
... ప్రతిపదార్థము: 

మృత్యవే స్వాహా = మృత్యురూపుడైన పరమేశ్వరునికి ప్రీతి కలుగుటకు 
ఈ అగ్నిహోత్రము ద్వారా ఈ నమకమంత్రములతో కూడిన హోమము 
చేస్తున్నాము. మమ్మలిని అతడు రక్షించు గాక! 

విశేషాలు : 

దేవతలకు హవిస్సును = అగ్నిహోత్రమునందు వేల్బుటకు ఇవురంబెట్టిన 
అన్నము;) ఆహుతి చేసేటప్పుడు చెప్పేమాట స్వాహా. 

యజ్ఞకాండలో స్వాహా శబ్దం లేకుండా హవిస్సులు వేల్చడం ఉండదు. 
ఏ దేవతలను ఉద్దేశించి యజ్ఞాదులు చేస్తున్నారో వారికి హవిస్సులు 
అందడానికి “స్వాహా” తప్పనిసరి. ఆహుతులు స్వాహాకార, వషట్మార పూర్వకంగా 
వేల్చినప్పుడే దేవతలకు అందుతాయి. ఐతే, సంధ్యావందనంలో కేశవ 
నామాలు చెప్పేటప్పుడు “త్రిరాచమ్య” అంటూ ముమ్మారు స్వాహాకారంతో 
ఆచమనం చేయడం పద్దతి. ఇక్కడ హోమాగ్ని ప్రసక్తి లేదు. ఐనప్పటికీ 
అవి దేవతలకు సమర్పించేవే కనుక స్వాహా శబ్దాన్ని వాడవలసి వస్తున్నది. 
స్వాహా శబ్దం హోమ సంబంధమైన సాంకేతిక పదం మాత్రమే కాదు. అది 
సార్థకమైన వాజ్నామం కూడా. చక్మగా హుతమగుగాక అనే అర్ధాన్ని కొందరు 
భాష్యకారులు ఉదహరించారు. ఇది మహామహిమాన్వితమైన మంత్రమని 
కొందరు విద్వాంసుల భావన. వేదమంత్రాలు లేకుండానే స్వాహా 
మంత్రోచ్చారణ చేసే సందర్భాలు ఉన్నాయి. నిత్యనైమిత్తిక కర్మలలోనూ 
యజ్ఞ యాగాదులలోనూ ఆచమన క్రియతో “స్వాహా” సాక్షాత్మరించడం 
ప్రారంభమవుతుంది. దేవతలకు ఆహుతులను అందించే శబ్దంగా “స్వాహా” 


ప్రసిద్ధమైంది. 

17. ఓం నమో భగవతే రుద్రాయ విష్ణవే మృత్యుర్మే పాహి | 
ప్రతిపదార్థము : 
విష్ణవే = అంతటా వ్యాపించిన దేవునకు; 


(130) తాదేపల్లి పతంజలి 


నమక చమకాలు (అర్థ తాత్పర్య విశేషాలు) 


భగవతే = ఐశ్వర్యం, ధర్మం, వైరాగ్యం, జ్ఞానం 
మొదలైన గుణములు కలిగిన 
భగవంతునికి; 

రుద్రాయ నమః = రుద్రునికి నమస్మారము; 

మృత్యుర్మే పాహి = సంసారబంధములనుండి నన్ను రక్షించు. 


అంతటా వ్యాపించిన దేవునకు, ఐశ్వర్యం, ధర్మం, వైరాగ్యం, జ్ఞానం 
మొదలైన గుణములు కలిగిన భగవంతునికి, రుద్రునికి నమస్మారము. 
సంసార బంధములనుండి నన్ను రక్షించు. ఓ శివా! నీకు నమస్మారము. 

(ఇంతటితో నమకము సమాప్తము ఓం శాంతిశ్ళాంతిశ్ళాంతిః) 

“నమి తో పూర్తయ్యే శ్లోకాలు నమకము , 'చమే' తో పూర్తయ్యే 
శోకాలు చమకంగా చెబుతారు. శివపూజలలో నమకము, చమకములు 
కలిపి వాడతారు. క్రోధ ప్రధానమైనది రుద్రుని ఘోర శరీరము. అందుకే 
ఆ స్వామి ప్రసన్నత కోసం నమ శబ్దముతో “నమస్తే రుద్ర” అని నమకము 
ప్రారంభిస్తారు. 

జప, హోమ అర్చనాదులలో నమక మంత్రాలు చదివిన తరువాత, 
రుద్రుని రుద్రత్వము తొలగిపోతుంది. ఆయన శివునిగా మారతాడు. 
అప్పుడు భక్తుడు తనకు ఏమి కావాలో ఆ శివుడిని చమక రూపంలో 
అడుగుతాడు. నమకంలో లాగానే దీనిలో కూడా పదకొండు అనువాకములు 
ఉన్నాయి. కృష్ణయజుర్వేదములోని, నాలుగవ కాండ, ఏడవ ప్రపాఠకములో 
ఉన్న చమక అర్థ తాత్పర్య విశేషాలు ఆ శివయ్య దయతో తెలుసుకొనే 
ప్రయత్నం చేద్దాం. 


తాదేపల్లి పతంజలి (131) 


గ్‌ ఖే నమక చమకాలు (అర్ధ తాత్పర్య విశేషాలు) 


చమకము మొదటి అనువాకము 

అగ్నావిష్టూ సజోషసేమా వర్ధన్తు వాం గిరః ద్యుమైర్వాజేభిరాగతమ్‌ । 

ప్రతిపదార్థము : 

అగ్నావిష్టూ = ఓ అగ్నా విష్ణువులారా! (అగ్నియును 
విష్ణువును కలిపి అగ్నా విష్ణువులు); 

సజోషసే = మీరు సమానమైన ఇష్టము కలిగిన 
వారుగా ఉండండి; 

వామ్‌ = మీ యొక్క; 

ఇమాః గిరః = ఈ మాటలు (నేను పలుకబోవు ఈ 
స్తుతులు); 

వర్ధన్తు = అభివృద్ధి పొందుగాక; 

ద్యుమైః ఆ మీరు ధనములతో (బంగారము, వెండి 
మొదలగునవి); 

వాజేభిః : అన్నములతో కూడిన వారయి; 

ఆగతమ్‌ = రండు. 

తాత్సర్యము : 


ఓ అగ్నా విష్ణువులారా! మీరు సమానమైన ఇష్టము కలిగిన వారుగా 
ఉండండి. మీ గురించి నేను పలుకబోవు ఈ స్తుతులు అభివృద్ధి పొందుగాక. 
మీరు ధనములతో అన్నములతో కలిసి రండు. 

విశేషాలు : 

శివుడు అగ్ని మరియూ విష్ణు రూపములో ఉన్నవాడని భావం. 
అన్నధనాదులను మాకు ప్రసాదించమని వినయపూర్వక ప్రార్థన. 

వాజశ్చ మే ప్రసవశ్చ మే ప్రయతిశ్చ మే ప్రసితిశ్చ మే ధీతిశ్చ మే 
క్రతుశ్చ మే స్వరశ్చ మే శ్లోకశ్చ మే శ్రావశ్ళ మే (శ్రుతిశ్ళ్చ మే జ్యోతిశ్చ మే 
సువశ్చ మే ప్రాణశ్చ మే£_పానశ్చ మే వ్యానశ్చ మే£_సుశ్చమే చిత్తంచమ 


(132) తాదేపల్లి పతంజలి 


నమక చమకాలు (అర్ధ తాత్పర్య విశేషాలు) / (క 


ఆధీతం చ మే వాక్చమే మనశ్చ మే చక్షుశ్చ మే శ్రోత్రం చ మే దక్షశ్చ మే (్లా 
బలంచమ ఓజశ్చ మే సహశ్చ మ ఆయుశ్చ మే జరా చ మ ఆత్మా చ 
మే తనూశ్చ మే శర్మ చ మే వర్మ చ మేల జ్ఞాని చ మేల _స్థాని చ మే 
పరూగ్‌ంషి చమే శరీరాణి చమే॥ 

ప్రతిపదార్థము : 

“కల్పతామ్‌” అనగా కలుగు గాక అని అర్థం. ఇది చమకములోని దశ 
మానువాకము లో వస్తుంది. ఈ క్రియా పదాన్ని ప్రతి అనువాకములోని 
చమే పక్కన కలుపుకోవాలి. చమే లో చ సముచ్చయార్థకము. (పరస్పరము 
నిరపేక్షాలయిన అవయవార్థాలకు ఒక దానితో సంబంధము కలిగించేది 
సముచ్చయం.) మే అనగా నాకు, నాయొక్క అని అర్థం. 

వాజశ్ళ మే =వాజః చ మే = వాజః = అన్నము నాకు కలుగుగాక!; 


ప్రసవశ్చ మే = అన్నముయొక్క ఆజ్ఞ నాకు కలుగు గాక! 
sy 
(ఇవ్వబడుగాక!); 
ప్రయతిశ్చ మే = శుద్ధి నాకు కలుగు గాక! (ఇంద్రియముల 


వలన మరలుట శుచి. ఇంద్రియ 
నిగ్రహము కలిగిన అటువంటిశుద్ధి 
కావలెనని ప్రార్థన. ); 


ప్రసితిశ్చ మే = ఆసక్తి నాకు కలుగు గాక! (ప్రసితి అంటే 
బంధము. బంధములందు ఆసక్తి అని 
భావం); 

ధీతిశ్చ మే = అన్నము ధరించుట నాకు కలుగు గాక!; 

క్రతుశ్చ మే = అన్నమునకు కారణమయిన యజ్ఞము 
నాకు కలుగు గాక! (చేయబడునది 
క్రతువు); 

స్వరశ్చ మే = ఉదాత్తము మొదలైన స్వరము నాకు కలుగు 
గాక!; 

శ్లోకశ్చ మే = స్తోత్రము నాకు కలుగు గాక! 


(శ్లోకమనగా కీర్తి అని ఇంకొక అర్థము. ); 


తాడేపల్లి పతంజలి 133 


(శుతిశ్చ మే 
జ్యోతిశ్చ మే 
సువశ్చ మే 

ప్రాణశ్చ మే 


అపానశ్చ మే 


వ్యానశ్చ మే 


అసుశ్చమే 


చిత్తం చమ 


ఆధీతం చమే 


వాక్ళమే 
మనశ్చ మే 


(134) తాదేపల్లి పతంజలి 


వినిపించు శక్తి నాకు కలుగు గాక!; 
వినే సామర్ధ్యము నాకు కలుగు గాక!; 
ప్రకాశము నాకు కలుగు గాక!; 
స్వర్గము నాకు కలుగు గాక!; 
ప్రాణవాయువు యొక్క వ్యాపారము 
నాకు కలుగు గాక! (ప్రకర్షముగా 
శ్వానాదులను బయటకు వెడలించునది 
ప్రాణము. ఇది హృదయములో ఉండి 
గర్భాదులలో అన్నాదులను 
ప్రవేశింపచేస్తుంది); 

అపాన వాయువు యొక్క వ్యాపారము 
నాకు కలుగు గాక! (విణ్మూత్రాదులను 
అధో భాగమునొందించేది అపానము. 
ఇది గుద స్థానములో ఉంటుంది); 
వ్యాన వాయువుయొక్క వ్యాపారము నాకు 
కలుగు గాక! (శరీరమంతటా ఉండేది 
వ్యానము); 

ప్రాణ, అపాన, వ్యాన వ్యాపారములు 
గల వాయువు నాకు కలుగు గాక! 
(శరీరమందు ఉంచబడినది అసువు); 
మనస్సు వలన కలుగు జ్ఞానము నాకు 
కలుగు గాక! (తెలియ చేయునది 
చిత్తము); 

ఆ జ్ఞానానికి విషయమయిన ద్రవ్యము 
నాకు కలుగు గాక; 

వాక్కు అనే ఇంద్రియము నాకు కలుగు గాక; 
మనస్సు అనే ఇంద్రియము నాకు కలుగు 
గాక! (ఎరుగబడునది మనస్సు); 


నమక చమకాలు (అర్ధ తాత్పర్య విశేషాలు) / (క 


చక్షుశ్చ మే 


శోతంచమే 


దక్షశ్చ మే 
బలం చమ 


ఓజశ్చ మే 


వర్మచ మే 


కన్ను అనే ఇంద్రియము నాకు కలుగు 
గాక! (వస్తు స్వరూపమును చెప్పునది కనుక 
కన్నుకు చక్షువని పేరు); 

చెవి అనే ఇంద్రియము నాకు కలుగు 
గాక! (దీనిచేత విందురు కనుక చెవికి 
శోత్రము అని పేరు); 
జ్ఞానేంద్రియములలో సామర్థ్యము నాకు 
కలుగు గాక!; 

కర్మేంద్రియములలో సామర్థ్యము నాకు 
కలుగు గాక!; 

బలమునకు కారణమయిన ఎనిమిదవ 
ధాతువు సామర్ధ్యము నాకు కలుగు గాక! 
(స్పష్టముగా ఉండునది కనుక బలమునకు 
ఓజస్సు అనిపేరు); 

శత్రువులను ఎదిరించు సామర్థ్యము నాకు 
కలుగు గాక!; 

ఆయుష్యము నాకు కలుగు గాక!; 
ముసలితనము వచ్చు వరకు బతికి 
యుండు సామర్థ్యము నాకు కలుగు గాక; 
పరమాత్మ నాకు కలుగు గాక; 

మంచి శరీరము నాకు కలుగు గాక! 
(ఆహారము చేత విస్తరింపచేయబడునది 
కనుక శరీరానికి తనువు అనిపేరు); 
సుఖము నాకు కలుగు గాక! (అశుభాన్ని 
చెరచునది కనుక సంతోషానికి శర్మ అని 
పేరు); 

కవచము నాకు కలుగు గాక!; 


తాడేపల్లి పతంజలి 135 


ఇళ 
మ 
ఇ 


నమక చమకాలు (అర్థ తాత్పర్య విశేషాలు) 


అజ్ఞాని చమే 
అస్టాని చ మే 
పరూగ్‌ంషి చ మే 
శరీరాణి చ మే 


తాత్సర్యము : 
సుగమము 


సంపూర్ణమైన అవయములు నాకు కలుగు 
గాక!; 

ఆయా అవయవములలో బలమైన 
ఎముకలు నాకు కలుగు గాక!; 

వేళ్ళు మొదలైనవాని కణుపులు (సంధులు) 
నాకు కలుగు గాక!; 

ఇదివరకు చెప్పని శరీరము యొక్క 
అవయవములు నాకు కలుగు గాక! 


చమకము రెండవ అనువాకము 


జ్యైష్టం చ మ ఆధిపత్యం చ మే మన్యుశ్చ మే భామశ్చ మే£_మశ్చ మేల. 
మృశ్చ మే జేమా చ మే మహిమా చమే వరిమా చమే ప్రథిమా చ మే వర్మా 
చమే ద్రాఘుయా చ మే వృద్ధం చ మే వృద్ధిశ్చ మే సత్యం చ మే (శ్రద్ధా చ 
మే జగచ్చ మే ధనం చ మే వశశ్ళ్చ మే త్విషి శ్చ మే క్రీడా చ మే మోదశ్చ 
మే జాతం చ మే జనిష్య్వమాణం చ మే సూక్తం చ మే సుకృతం చ మే విత్తం 
చ మే వేద్యం చ మే భూతం చ మే భవిష్యచ్చ మే సుగం చ మే సుపథం చ 
మ బుద్ధం చమ బుద్ధిశ్చమే క్లప్తం చమే క్షప్తిశ్చ మే మతిశ్చ మే 
సుమతిశ్చ మే ॥ 


ప్రతిపదార్థము : 

జ్యైష్ట్రం చమ = అందరిలోకి మంచి పేరు, అన్నింటిలో 
ఉత్తమత్వము నాకు కలుగుగాక! (బాగా 
పొగడదగినది జ్యేష్టము); 

ఆధిపత్యం చమే = (ప్రభుత్వము నాకు కలుగు గాక!; 

మన్యుశ్చ మే = మనస్సులో కోపము నాకు కలుగు గాక! 
(మన్యు శబ్దము దైన్యానికి, యజ్ఞానికి, 
కోపానికి పేరు); 

భామశ్చ మే = బాహ్య కోపము నాకు కలుగు గాక! 
(అవసరమయిన సందర్భాలలో ఉత్తుత్తి 
కోపము మంచి ఫలితాలను ఇస్తుంది. ఇది 
అనుభవగ్రాహ్యము); 

అమశ్చ మే = అ(ప్రమేయత్వము నాకు కలుగు గాక!; 

అమృశ్చ మే = చల్లని తియ్యని నీరు నాకు కలుగు గాక; 

జేమాచమే = జయించే సామర్థ్యము నాకు కలుగు గాక; 

మహిమాచమే = గొప్పతనము నాకు కలుగు గాక!; 

వరిమాచమే = పూజ్యత్వము నాకు కలుగు గాక!; 


తాదేపల్లి పతంజలి (137) 


కా 
ట్‌ 


త్‌ ప్రథిమా చ మే 


త్విషి శృ మే 


(139) తాదేపల్లి పతంజలి 


నమక చమకాలు (అర్థ తాత్పర్య విశేషాలు) 


గృహము, పొలము ఇటువంటివాని 
అతిశయము నాకు కలుగుగాక!; 
శరీరము నాకు కలుగుగాక! 
(తడుపబడునది కనుక శరీరానికి 


వర్మాము అని పేరు); 


సంతానము అవిచ్చిన్నముగా ఉండి 
వంశాభివృద్ధి నాకు కలుగు గాక! (మిక్కిలి 
దీర్జానికి ద్రాఘిష్టమని పేరు); 
ఎక్కువయిన అన్నమును, ధనమును నాకు 
కలుగు గాక!; 


విద్య మొదలయిన గుణములచే ఉత్మర్న 
నాకు కలుగు గాక!; 


సత్యము నాకు కలుగు గాక! 
(సత్పురుషులయందు పుట్టునది 
సత్యము); 

పరలోకము కలదనే నమ్మకము నాకు 
కలుగు గాక! 

(దేనిచేత విశ్వసింతురో అది శ్రద్ధ); 
గోవులు మొదలయిన కదిలే ధనము నాకు 
కలుగు గాక!(జగత్‌ శబ్దము కదిలేదానికి, 
లోకానికి పేరు); 

బంగారము మొదలయిన ధనము నాకు 
కలుగు గాక!; 


అందరూ స్వాధీనులై ఉండుట నాకు 
కలుగు గాక; 

దేహ కాంతి నాకు కలుగు గాక! 
(కాంతితో కూడినది త్విట్‌. ); 


కీడా చ మే 
మోదశ్చ మే 


జాతంచమే 


జనిష్యమాణంచమే 


సూక్తం చ మే 
సుకృతం చమే 
విత్తం చమే 
వేద్యం చమే 
భూతం చ మే 
భవిష్యచ్చ మే 


సుగంచమే 


నమక చమకాలు (అర్ధ తాత్పర్య విశేషాలు) / (క 


జూదమాడే క్రీడ నాకు కలుగు గాక!; 
జూదమాడుట వలన కలిగే ఆనందము 
నాకు కలుగు గాక; 

ఇదివరలో పుట్టిన సంతానము నాకు 
కలుగు గాక; 

పుట్టబోవు సంతానము నాకు కలుగు గాక; 
బుక్కుల సమూహము నాకు కలుగుగాక; 
పుణ్యము నాకు కలుగు గాక; 
ఇదివరకు పొందబడిన ద్రవ్యము నాకు 
కలుగు గాక; 

ఇకముందు పొందదగిన ద్రవ్యము నాకు 
కలుగు గాక; 

ఇదివరకు సిద్దమయిన పొలము నాకు 
కలుగు గాక; 

ఇక ముందు సిద్ధించేది నాకు కలుగు 
గాక!; 

చక్కగా పొందబడిన బంధుగ్రామము 
నాకు కలుగు గాక! (నేను బంధువులుండే 
ఊళ్లను సందర్శించాలని, అలా కలిగే 
భాగ్యమిమ్మని శివ ప్రార్ధన.) 

మంచి మార్గము నాకు కలుగు గాక$!; 
అనుష్టించిన కర్మ ఫలము నాకు కలుగు 
గాక!; 

అనుష్టించ బోయే సత్రయాగాదుల ఫలము 
నాకు కలుగు గాక; 

కర్మలయందు సమర్థమయిన ద్రవ్యము 
నాకు కలుగు గాక; 


తాడేపల్లి పతంజలి (139) 


జ నమక చమకాలు (అర్థ తాత్పర్య విశేషాలు) 


క్రప్తిళ్చ మే = కర్మలు చేయు సామర్ధ్యము నాకు కలుగు 
లాల 
గాక!; 
మతిశ్చ మే = సాధారణమైన పదార్థముల నిశ్చయ 
జ్ఞానము నాకు కలుగు గాక; 
సుమతిశ్చ మే = కష్టమయిన అధికార కార్యములు 


నిర్వహించు జ్ఞానము నాకు కలుగు గాక! 
తాత్పర్యము : సుగమము. 


సౌమ 

నసశ్చ మెభద్రంచమే శ్రేయశ్చ మే వస్యశ్చ మే యశశ్చ మే భగశ్చ మే 
ద్రవిణం చమే యన్నాచమే ధరా చ మే క్షేమశ్చ మే ధృతిశ్చ మే విశ్వం చ 
మే మహశ్చ మే సంవిచ్చ మే జ్ఞాత్రం చ మే సూశ్చ మే ప్రసూశ్చ మే సీరం 
చమే లయశ్చ మ బుతం చ మే౭_మృతం చ మే౭_యక్ష్మం చ మేల 
నామయచ్చ మే జీవాతుశ్చ మే దీర్చాయుత్వం చ మే౭ నమిత్రం చ మేల. 
భయం చమే సుగం చమే శయనంచమే సూషాచమే సుదినం చమే। 


ప్రతిపదార్థము : 

శంచమే = ఈ లోకంలోని సుఖము నాకు కలుగు గాక; 

మయశ్చ మే = పరలోక సుఖము నాకు కలుగు గాక!; 

ప్రియం చ మే = సంతోషానికి కారణమయిన వస్తువు నాకు 
కలుగు గాక!; 

అనుకామశ్చమే = కోరబడు వస్తువు నాకు కలుగు గాక!; 

కామశ్చ మే = స్వర్గ సుఖము నాకు కలుగు గాక; 

సౌమనసశ్చ మే క నా మనస్సుకు హాయి కలిగించు బంధు 
సమూహము నాకు కలుగు గాక!; 

భద్రం చ మే = ఈ లోకంలో అందమైన వస్తువు నాకు 
కలుగు గాక!; 

శ్రేయశ్చ మే = పరలోక క్షేమము నాకు కలుగు గాక; 

వస్యశ్చ మే = నివాసానికి సాధనమయిన ఇల్లు 
మొదలైనవి నాకు కలుగు గాక!; 

యశశ్చ మే =... కీర్తి నాకు కలుగు గాక; 

భగశ్చ మె = సౌభాగ్యము నాకు కలుగు గాక; 

ద్రవిణంచమే = ధనము నాకు కలుగు గాక!; 


బుతం చ మే 


అమృతం చమే 


నియమించే గురువులు నాకు కలుగు 
గాక!; 

పోషించే తండ్రి మొదలయిన వారు నాకు 
కలుగు గాక!; 

ఉన్నధనాన్ని కాపాడుకొనే శక్తి నాకు 
కలుగు గాక!; 

ఆపదలలో చలించని ధైర్యము నాకు 
కలుగు గాక!; 

ప్రపంచములోని సమస్త మానవులు 
అనుకూలురుగా నాకు కలుగు గాక; 
పూజ నాకు కలుగు గాక; 


వేద శాస్తాదులు చదివే జ్ఞానము నాకు 
కలుగు గాక; 


తెలిపే సమర్థత నాకు కలుగు గాక!) 
సంతానాన్ని ప్రేరేపించే సామర్థ్యము నాకు 
కలుగు గాక!; 

సేవకులు మొదలైన వారిని ప్రేరేపించే 
సామర్థ్యము నాకు కలుగు గాక!) 
నాగలి మొదలైన వ్యవసాయ సాధనాల 
సంపత్తి నాకు కలుగు గాక!; 

నాగలి మొదలైన వ్యవసాయ సాధనాల 
సంపత్తికి ప్రతిబంధకాల నాశనము నాకు 
కలుగు గాక!; 

యజ్ఞము మొదలైన కర్మ నాకు కలుగు 
గాక; 

ఆ యాగాదుల ఫలము నాకు కలుగు 
గాక!; 


(142) తాదేపల్లి పతంజలి 


అయక్ష్మం చ మే 


అనామయచ్చ మే 


జీవాతుశ్చ మే 


దీర్జాయుత్వంచమే 


అనమిత్రం చ మే 


అభయం చ మే 


సుగంచమే 


శయనంచమే 


సూషాచమే 


సుదినంచమే 


తాత్సర్యము : సుగమము 


నమక చమకాలు (అర్థ తాత్పర్య విశేషాలు) 


రాజయక్ష్మము మొదలైన వ్యాధులు 
రాకుండుట నాకు కలుగు గాక; 
జ్వరము మొదలైన స్వల్ప వ్యాధులు 
రాకుండుట నాకు కలుగు గాక; 
బతకటానికి కారణమయిన బెషధము 
నాకు కలుగు గాక; 

చాలా కాలము బతుకుట నాకు కలుగు 
గాక!; 

శత్రువులు లేకుండుట రాకుండుట నాకు 
కలుగు గాక; 

భయము లేకుండుట రాకుండుట నాకు 
కలుగు గాక; 

అందరికి ఇష్టమయిన ఆచారము 
రాకుండుట నాకు కలుగు గాక; 
చక్కని శయ్య, తలగడ మొదలైనవి నాకు 
కలుగు గాక!; 

సంధ్యావందనము మొదలైనవి చేయు 
చక్కటి (ప్రాతః కాలము నాకు కలుగు 
గాక!; 

యజ్ఞము, చదువు మొదలైనవి కొనసాగు 
మంచి రోజులు నాకు కలుగు గాక! 


రా 


చమకము నాలుగవ అనువాకము 
ఊర్చు మే సూనృతా చ మే పయశ్చ మే రసశ్చ మే ఘృతం చ మే మధు 
చమే సగ్గిశ్చ మే సపీతిశ్చ మే కృషిశ్చ మే వృష్టిశ్చ మే జైత్రంచమ బెద్భిద్యం 
చ మే రయిశ్చ మే రాయశ్చ మే పుష్టం చ మే పుష్టిశ్చ మే విభు చ మే ప్రభు 
చమేబహుచమే భూయశ్చ మే పూర్ణం చ మే పూర్ణతరం చ మేం_క్రితిశ్ళ 
మే కూయవాశ్చ మేం న్నంచ మే£_క్షుచ్చ మే వ్రీహయశ్చ మే యవాశ్ళ్చ మే 
మాషాశ్చ మే తిలాశ్చ మే ముద్దాశ్చ మే ఖల్వాశ్చ మే గోధూమాశ్చ మే 
మసురాశ్చ మే ప్రియంగవశ్చ మే£_ణవశ్చ మే శ్యామాకాశ్చ మే నీవారాశ్ళ 
మే। 
ప్రతిపదార్థము 3 
ఊర్భ మే = బలవర్థకమైన అన్నము నాకు కలుగుగాక! 
(ఊర్మ్‌కు బలిమి అను అర్థమును ఆంధ్ర 
వాచస్పత్యము ఇచ్చింది); 
సూన్ఫతా చ మే = ప్రియమైన వచనము నాకు కలుగుగాక! 
(సుష్టు నృత్యంతి అనేన ఇతి సూనృతం. 
నృతీ గాత్ర విక్షెపే. ఇష్టము, సత్యము 
అయిన మాటకు సూన్ఫతమని పేరు); 
పయశ్చ మే = పాలు నాకు కలుగుగాక! (పీయత ఇతి 
పయః. పాపానె. 
పానము చేయబడునది కనుక పాలకు 
పయస్సని పేరు); 
రసశ్చ న = పాలలోని రసము నాకు కలుగుగాక! 
(రస్యత ఇతి రసః. రస ఆస్వాదనే. 
ఆస్వాదింపబడుదానిని రసమంటారు); 
ఘృతం చమే = నెయ్యి నాకు కలుగుగాక! (జిఘర్తీతి 
ఘృతం. ఘృక్షరణ దీష్యోః. జానది కనుక 
నేతికి ఘృతమని పేరు); 


(144) తాదేపల్లి పతంజలి 


Fo నమక చమకాలు (అర్థ తాత్పర్య విశేషాలు) 


మధుచమే 


సగ్గిశ్చ మే 


సపీతిశ్చ మే 


కృషిశ్చ మే 


వృష్టిశ్చ మే 


జైత్రం చ మే 


బెద్భిద్యం చమే 


నమక చమకాలు (అర్ధ తాత్పర్య విశేషాలు) / (క 


తేనె నాకు కలుగుగాక! (మన్యతే 
అభిలప్యత ఇతి మధు. మన జ్ఞానే. 
అభిలాషచే తలచబడునది కనుక తేనెకు 
మధువని పేరు) 

బంధువులతో కలిసి భుజించుట 
నాకుకలుగుగాక! (సమానా జగ్గిః సగ్గిః 
అద భక్షణే. సమానమైన భోజనము. 
బంతికుడుపు, పంక్తి భోజనమును సగ్టి 
అందురు); 

బంధువులతో కలిసి పానము చేయుట 
నాకు కలుగుగాక! (సమానా పీతిః పానం 
సపీతిః. పాపానే. సమానమైన పానము 
లేదా కూడి పానము చేయుటకు సపేతి 
అని పేరు); 

వ్యవసాయము నాకు కలుగుగాక! 
(కర్షణం కృషిః. కృష విలేఖనే. దున్నుట 
కలది కనుక వ్యవసాయమునకు కృషి 
అని పేరు); 

వర్షము నాకు కలుగుగాక! (వర్షతీతి 
వృష్టి వృషుసేచనే. తడుపునట్టిది కనుక 
వర్షానికి వృష్టి అని పేరు); 

జయించు స్వభావము కలిగిన సుక్షేత్రము 
నాకు కలుగుగాక! (జయలతీతి జైత్రః జి 
జయే.); 

వృక్ష గుల్మాదుల పుట్టుక నాకు కలుగుగాక! 
(ఉద్భివన్తి భువమిత్యుద్భిదః. భిదిర్‌ 
విదారనే. పుట్టునప్పుడు భూమిని 


తాడేపల్లి పతంజలి (145) 


చీల్చునది కనుక చెట్టుకు ఉద్భిదము అని 
పేరు. ఉద్భిదము నుంచి జెద్భిదము అను 
పదము ఏర్పడింది); 

ధనము నాకు కలుగుగాక! (రాన్యేనమితి 
రాః. రా ఆదానే. దీనిని పుచ్చుకొంటారు 
కనుక ధనమునకు రయి అని పేరు); 
రత్నములు నాకు కలుగుగాక!; 
సమృద్ధమయిన బంగారము నాకు 
కలుగుగాక! (ప్రష్యతే స్మ పుష్టం.పుష పుష్టా. 
పోషింప బడినది. పోషింపబడిన పక్షి 
మృగాదులకు కూడా పుష్టమని పేరు); 
దేహ పోషణము నాకు కలుగుగాక! 
(మాటలపుష్టి, ధాతుపుష్టి వారు 
పుష్టిగానున్నారు / పుష్టులుగానున్నారు); 
ఎక్కువయిన ధాన్యము నాకు కలుగుగాక!; 
అధికాధికమైన ధాన్యము నాకు 
కలుగుగాక!; 

బహు ధాన్యము నాకు కలుగుగాక; 
బాగా అధికమయిన ధాన్యము నాకు 
కలుగుగాక; 

గాదెలలో నిండిన ధాన్యము నాకు 
కలుగుగాక!; 

బాగా గాదెలలో నిండిన ధాన్యము నాకు 
కలుగుగాక!; 

నశింపని ధాన్యములు నాకు కలుగుగాక; 
కుత్సితములయిన (నీచములయిన) 
యవలు (బార్తీయనెడు ధాన్యములు). 
నాకు కలుగుగాక!; 


(145) తాదేపల్లి పతంజలి 


అన్నం చ మే 


అక్షుచ్చ మే 
వ్రీహయశ్చ మే 


యవాశ్చ మే 


మాషాశ్చ మే 
తిలాశ్చ మే 


ముద్దాశ్చ మే 
ఖల్వాశ్చ మే 
గోధూమాశ్చ మే 


మసురాశ్చ మే 


ప్రియంగవశ్చ మే 


నమక చమకాలు (అర్ధ తాత్పర్య విశేషాలు) / (క 


అన్నము నాకు కలుగుగాక! (అనంతి 
అనేన ఇత్యన్నం. అన ప్రాణనే. దీని చేత 
బ్రతుకుదురు); 

ఆకలి లేకుండుట నాకు కలుగుగాక!; 
ఎర్రని వడ్లు నాకు కలుగుగాక! (వృణాతి 
దేహమితి ప్రీహిః. వృ వరణే. దేహమును 
వరించునది కనుక ఎర్రని వడ్లకు ప్రీహి 
అని పేరు); 

యవలు నాకు కలుగుగాక! (యౌతి 
తుషేణేతి యవః. యు మిశ్రణే. పొట్టుతో 
కూడుకొని యుండునది); 

మినుములు నాకు కలుగుగాక!; 
నువ్వులు నాకు కలుగుగాక! (తిలలు 
అను పదము సంస్కృతమున నిత్య 
బహు వచనాంతము కాదు. ); 

పెసలు నాకు కలుగుగాక; 

సెనగలు నాకు కలుగుగాక; 
గోధుమలు నాకు కలుగుగాక! (గుధ్యతే 
పరివేష్టత గోధూమః. గుధ పరివేష్టనే. 
విసరబడునది కనుక గోధూమము); 
చిజు సెనగలు నాకు కలుగుగాక! 
(మస్యతి పరిణమతి మసూరః. మస 
పరిణామే. పరిపక్వమగునది); 

కొర్రలు నాకు కలుగుగాక! (ప్రియాణి 
అంగాని యస ప్రియంగుః. ప్రియమైన 
అంగములు కలిగినది); 


తాడేపల్లి పతంజలి (147) 


శ్యామాకాశ్చ మే = 


నీవారాశ్చ మే 


తాత్పర్యము : 


సన్నవరి నాకు కలుగుగాక! (అణువులు 
= చిరు వడ్లు; 

(గ్రామములో కలుగు తృణధాన్య 
విశేషము - చామలు - నాకు 
కలుగుగాక! (శ్యామ వర్ణమకతి 
ప్రాష్నోతీతి శ్యామాకః. అక కుటిలాయమ్‌ 
గతౌ. శ్యామ వర్ణమును పొందునది); 
అరణ్యములో కలుగు తృణధాన్య 
విశేషము నాకు కలుగుగాక! (నితరాం 
వ్రియంతే నీవారః. వృ వరనే. మిక్కిలి 
వరింపబడునవి. ఒకడు విత్తకయే పడి 
మొలచి పండెడు గునుకు వరి, దూసర్లు 
మొదలైన తృణధాన్యము). 


ఓ శివా! నిన్ను పూజించుటవలన బలవర్ధకమైన అన్నము, ప్రియమైన 
వచనము, పాలు, పాలలోని రసము, నెయ్యి, తేనె, బంధువులతో కలిసి 
భుజించుట, బంధువులతో కలిసి పానము చేయుట, వ్యవసాయము, వర్షము, 
జయించు స్వభావము కలిగిన సుక్షేత్రము వృక్ష గుల్మాదుల పుట్టుక, ధనము, 
రత్నములు, సమృద్ధమయిన బంగారము, దేహ పోషణము, ఎక్కువయిన 
ధాన్యము, అధికాధికమైన ధాన్యము, బహు ధాన్యము, బాగా అధికమయిన 
ధాన్యము, గాదెలలో నిండిన ధాన్యము బాగా గాదెలలో నిండిన ధాన్యము 
నశింపని ధాన్యములు, యవలు, అన్నము, ఆకలిలేకుండుట, ఎర్రని వడ్లు, 
యవలు, మినుములు, నువ్వులు, పెసలు, సెనగలు, గోధుమలు, చిజు 
సెనగలు కొర్రలు,సన్నవరి చామలు - ఒకడు విత్తకయే పడి మొలచి 
పండెడు గునుకు వరి, దూసర్లు మొదలైన తృణధాన్యము నాకు కలుగుగాక! 


విశేషాలు : 
1. అన్నము స్ట 
రెండు రకాల అన్నము 


నమక చమకాలు (అర్థ తాత్పర్య విశేషాలు) 


1. హవ్యము (దేవయోగ్యము), 2. కవ్యము (పితృయోగ్యము). “హవ్యకవ్యే 
దైవపిత్రే అన్నే” - అమరకోశము 2-7 


నాలుగురకాల అన్నము : 

1. భక్ష్యము, 2. భోజ్యము, 3. లేహ్యము, 4. చోష్యము. 

ఆరు రకాల అన్నము : 

1. భక్ష్యము, 2. భోజ్యము, 3. పేయము, 4. లేహ్యము, ర్‌. చోష్యము, 
6. పిచ్చిలము. 

2. మాషరాశిప్రవిష్టమషీన్యాయము (మినుములరాశిలోగలినిన 
మసిమాదిరి) 

మసికిని మినుములకును గల రంగు ఒకేమాదిరి ఉంటుంది. 
రాశిగాబోసిన మినుముల నలుపురంగు మంత దట్టమవుతుంది. అపుడు 


దానిలో గలిసిన మసి ఉన్నట్లే కనబడక మినుములలో కలిసిపోతుంది. 
అప్పుడు దానిని విడదీయుట కష్టసాధ్యము. 


చమకము అయిదవ అనువాకము 
అశ్మా చ మే మృత్తికా చ మే గిరయశ్చ మే పర్వతాశ్చ మే 
సికతాశ్చ మే వనస్పతయశ్చ మే హిరణ్యం చ మే 
౨_ యశ్చ మేసీసంచమే త్రపుశ్చ మే శ్యామం చ మే 
లోహం చ మేం_గ్నిశ్ళ మ ఆపశ్చ మే వీరుధశ్చ మ 
ఓషధయశ్చ మే కృష్ణపచ్యం చ మే9_కృష్ణపచ్యం చమే 
గ్రామ్యాశ్చ మే పశవ ఆరణ్యాశ్చ యజ్ఞేన కల్పన్లాం 
విత్తం చ మే విత్తిశ్చ మే భూతం చ మే భూతిశ్ళ మే 
వసు చ మే వసతిశ్చ మే కర్మచమే శక్తిశ్చ మే 
౨-ర్థశ్చ మ ఏమశ్చ మ ఇతిశ్చ మే గతిశ్చ మే 


గ్‌ ఖే నమక చమకాలు (అర్ధ తాత్పర్య విశేషాలు) 


ప్రతి పదార్థము 

అశ్మా చ మే = రాయి నాకు కలుగుగాక !(భూమిని 
వ్యాపించునది కనుక రాతికి అశ్మమని 
పేరు.అశూవ్యాప్తా. అశ్చుతే 
వ్యాప్నోతిభువమశ్శా) 

మృత్తికా చమే. = మట్టి నాకు కలుగుగాక !(మెదపబడునది 


కనుక మన్నుకి మృత్తిక అని పేరు. 
మృద్యత ఇతి మృ త్‌. మృద క్షోదే.) 

గిరయశ్చ మే = కులపర్వతములు నాకు కలుగుగాక ! 
కాలము చేత చెరుప బడునది కనుక 
కొండకి గిరి అనిపేరు. కాలేన గీర్యత 
ఇతి గిరిఐ. 

పర్వతాశ్చ మే = ఇతర పర్వతములు నాకు కలుగుగాక! 
(సంధులు కలిగినది కనుక కొండకు 
పర్వతము అని పేరు. పర్వాణి సంధయః 
అస్య పర్వతః) 


(150) తాదేపల్లి పతంజలి 


సికతాశ్చ మే 


వనస్పతయశ్చ మే 


హిరణ్యం చమే 


అయశ్చ మే 


నమక చమకాలు (అర్థ తాత్పర్య విశేషాలు) / (కి 


కనుక ఇసుక. సిచ్యంత ఇతి సికతాః. షిచిర్‌ 
క్షరణే.) 

వృక్షములు నాకు కలుగుగాక !(వనస్య 
పతిః వనస్పతిః. పుష్పములు లేక 
ఫలములతో కూడిన పనస, మేడి 
మొదలైనది వనస్పతి.) 

బంగారము నాకు కలుగుగాక !(హయ్యతి 
గచ్చతీతి హిరణ్యం. పోవునది కనుక 
బంగారమునకు హిరణ్యమని పేరు) 


ఇనుము నాకు కలుగుగాక !( కార్యార్థులు 
దీనిని పొందుదురు కనుక ఇనుముకు 
అయస్సని పేరు. ఇయంత్యేతదితి అయః. 
ఇణ్‌ గతౌ) 

సీసము నాకు కలుగుగాక !(పాదరసమును 
బంధించునది కనుక సీసకము సినోతి 
బధ్నాతి పారదమితి సీసకం) 

తగరము నాకు కలుగుగాక !(అగ్ని 
సమీపములో సిగ్గు పడునది కనుక 
తగరానికి త్రపువని పేరు.త్రపతే అగ్ని 
సన్నిధౌ ద్రవతీతి త్రపుః త్రపూష్‌ 
లజ్ఞాయాం) 

నల్లనైన ఇనుము నాకు కలుగుగాక ! 


రాగి మొదలగు లోహము నాకు 
కలుగుగాక ! 


నిప్పు నాకు కలుగుగాక !(అగతి కుటిలం 
ఊర్ధ్వం వా గచ్చతి ఇత్యగ్నిః . అగ 


తాడేపల్లి పతంజలి (151) 


/ a నమక చమకాలు (అర్థ తాత్పర్య విశేషాలు) 


పూ కుటిలాయాం గతౌ. ఊర్థ్వముగా లేదా 
వంకరగా అయినా జ్వలించునది) 

నీరు నాకు కలుగుగాక !(ఆప్నువంతి 
ఇత్యాపః. వ్యాపించునవి ) 

చిగురు కొమ్మలు (లతలు) నాకు 
కలుగుగాక !(రుణద్దీతి వీరుత్‌. రుధిర్‌ 
ఆవరణే. విశేషముగా చుట్టుకొని 
ఉందునది) 

ఫలించినతోడనే నశించెడి చెట్లు నాకు 
కలుగుగాక! (ఓషు పాకః ధీయతే అత్ర- 
ఫలపాకము కలది ఓషధి.) 

దున్నిన మడిలో ఫలించునట్టి ధాన్యము 
మొదలైనవి నాకు కలుగుగాక ! 

అక ఎ్రష్టపచ్యం చమే= దున్నని చోట ఫలించని ధాన్యము 
మొదలైనవి నాకు కలుగుగాక ! 
గ్రామమునందు పుట్టినవి 
అరణ్యములోని పశువులు 

యజ్ఞము చేత సమర్థములగుగాక! 
(యజతే యజ్ఞః. యజ దేవపూజాసంగతి 
కరణ దానేషు. పూజించుట కలిగినది 
కనుక యజ్ఞము .) 

విత్తం చ మే = ముందు పొందబోయే ధనము నాకు 
కలుగుగాక! (విద్యతే లభ్యత ఇతి విత్తం. 
పొందబడునది కనుక ధనమునకు 
విత్తమని పేరు) 

రాబోవు లాభము నాకు కలుగుగాక ! 


ఆపశ్చ మే 


వీరుధశ్చ మ 


ఓషధయశ్చ మే 


క ఎ్రష్టపచ్యం చమే 


గ్రామ్యాశ్చ మే 


పశవ ఆరణ్యాశ్చ 
యజేన కల్పన్లాం 
(sy par.) 


విత్తిశ్చ మే 


భూతం చ మే 


భూతిశ్చ మే = 
వసుచమే = 


వసతిశ్చ మే జై 


కర్మచ మే = 


శక్తిశ్చ మే = 


అర్దశ్చ మ = 
థ 
వఏమశ్చ మ | 


ఇతిశ్చ మే 


గతిశ్చ మె = 
తాత్పర్యము 


నమక చమకాలు (అర్థ తాత్పర్య విశేషాలు) 


ఐశ్వర్యముతో కూడిన పుత్రులు 
మొదలైనవారు నాకు కలుగుగాక ! 
స్వకీయమైన ఐశ్వర్యము నాకు కలుగుగాక! 
నివాసమునకు సాధనమయిన ఆవులు 
మొదలయినవి నాకు కలుగుగాక ! 
నివాసమునకు ఆధారమయిన ఆవులు 
మొదలయినవి నాకు కలుగుగాక! 
(వసంతస్యామితి వసతిః. దేనియందు 
ఉండుదురో అది వసతి) 
అగ్నిహోత్రము మొదలగు కర్మ నాకు 
కలుగుగాక !(చేయుట కనుక కర్మ 
అగ్నిహోత్రము చేయు శక్తి నాకు 
కలుగుగాక! (శక్యతే శక్తిః దేని చేత శక్తి 
కలుగునో అది శక్తి) 

ప్రయోజనము నాకు కలుగుగాక ! 
పొందవలసిన సుఖలాభము నాకు 
కలుగుగాక ! 

ఇష్టమయిన దానిని పొందు కారణము 
నాకు కలుగుగాక 


ఇష్ట ప్రాప్తి నాకు కలుగుగాక ! 


ఓ శివా! నీ అనుగ్రహము వలన రాయి నాకు కలుగుగాక ! మట్టి 
నాకు కలుగుగాక !కులపర్వతములు నాకు కలుగుగాక !ఇతర పర్వతములు 
నాకు కలుగుగాక !ఇసుక నాకు కలుగుగాక !వృక్షములు నాకు కలుగుగాక! 
బంగారము నాకు కలుగుగాక ఇనుము నాకు కలుగుగాక !సీసము నాకు 
కలుగుగాక !తగరము నాకు కలుగుగాక !కానుము నాకు కలుగుగాక! 
రాగి మొదలగు లోహము నాకు కలుగుగాక నిప్పు నాకు కలుగుగాక ! 


తాడేపల్లి పతంజలి 153 


ఓ) నమక చమకాలు (అర్ధ తాత్పర్య విశేషాలు) 


నీరు నాకు కలుగుగాక! లతలు నాకు కలుగుగాక !ఫలించినతోడనే నశించెడి 
చెట్లు నాకు కలుగుగాక ! 

దున్నిన కయ్యయందు ఫలించునట్టి ధాన్యాదికము నాకు కలుగుగాక 
దున్నని చోట ఫలించని ధాన్యాదికము నాకు కలుగుగాక! గ్రామమునందు 
పుట్టినవి , అరణ్యములోని పశువులు యజ్ఞము చేత సమర్థములగుగాక! 
ముందు పొందబోయే ధనము నాకు కలుగుగాక! రాబోవు లాభము నాకు 
కలుగుగాక! ఐశ్వర్యముతో కూడిన పుత్రులు మొదలైనవారు నాకు కలుగుగాక 
స్వకీయమైన ఐశ్వర్యము నాకు కలుగుగాక! నివాసమునకు సాధనమయిన 
గోవులు మొదలయినవి నాకు కలుగుగాక! నివాసమునకు ఆధారమయిన 
గోవులు మొదలయినవి నాకు కలుగుగాక! 

అగ్నిహోత్రము మొదలగు కర్మ నాకు కలుగుగాక! అగ్నిహోత్రము 
చేయు శక్తి నాకు కలుగుగాక! ప్రయోజనము నాకు కలుగుగాక పొందవలసిన 
సుఖలాభము నాకు కలుగుగాక! ఇష్టమయిన దానిని పొందు కారణము 
నాకు కలుగుగాక! ఇష్ట ప్రాప్తి నాకు కలుగుగాక ! 

విశేషాలు 

కులపర్వతాలు 

ఆరుకులపర్వతములు - 

1.హిమవంతము, 2. హేమకూటము, 3. నిషధము, 4. నీలము, 5. 
శ్వేతము, 6. శృంగి. 

ఏడు కులపర్వతములు 

1.హిమవంతము, 2. గంధమాదనము, 8. నిషధము, 4. వింధ్యము, 
5. మాల్యవంతము, 6. పారియాత్రకము, 7. హేమకూటము. 

ఎనిమిదికులపర్వతములు - 

1.నీలము, 2. నిషధము, 8. వింధ్యము, 4. మాల్యవంతము, ర్‌. 
మలయము, 6. గంధమాదనము, 7. హేమకూటము, 8. హిమాలయము. 

లోహములు 

మూడు లోహములు : 


నమక చమకాలు (అర్ధ తాత్పర్య విశేషాలు) / (క 


1. బంగారు, 2. వెండి, 8. రాగి. 

అయిదు లోహములు : 

1. బంగారము, 2. వెండి, 3. ఇత్తడి, 4. కంచు, 5. ఇనుము. 1. 
వజలోహము, 2. కాంతలోహము, 8. పిండీలోహము, 4. క్రౌంచలోహము, 
5. ముండీలోహము. 

ఎనిమిది లోహములు : 


(అ.) 1. బంగారము, 2. వెండి, 8. ఇత్తడి, 4. కంచు, 5. ఇనుము, 6. 
సత్తు, 7. తగరము, 8. ధీవరము.(ఆ.) 1. బంగారము, 2. వెండి, 8. 
రాగి, 4. సీసము, 5. కాంతలోహము, 6. వంగలోహము, 7. లౌహము, 
ది. తీక్టలోహము 

అగ్నులు 

త్రేతాగ్నులు: 

ఆహవనీయము, దక్షిణాగ్నిి గార్హపత్యము. ఇవి క్రమముగా వేదికి పూర్వ 
దక్షిణ పశ్చిమదిక్కులలో ఉంటాయి 

పంచాగ్నులు: 

'పైమూటితో పాటు సభ్యము, అపసథ్యము. సభ్యాపసథ్యములు 
ఈశాన్యదిక్కులో ఉంటాయి. 

యజ్ఞము 

అయిదు -యజ్ఞములు న 

(అ.) (నిత్య యజ్ఞములు, 

1. స్నానము, 2. దానము, 8. తపస్సు, 4. హోమము, ర్‌. పితృ 
యజ్ఞము. 

(ఆ.) 1. జపము, 2. హోమము, 3. బలి, 4. బ్రాహ్మణ శ్రేష్టుని 
పూజించుట, ర్‌.పితృతర్పణము. 

(ఇ.) 1. అగ్నిహోత్రము, 2. దర్శపూర్ణ మానము, 3. చాతుర్మాస్యము, 
4. పశుయాగము, ర్‌. సోమయాగము. 


తాడేపల్లి పతంజలి (155) 


్‌ ఖే నమక చమకాలు (అర్ధ తాత్పర్య విశేషాలు) 


ఏడు-యజ్ఞములు : 

(అ.) 1. అగ్నిష్టామము, 2. అశ్వమేధము, 8. బహుసువర్ణకము, 4. 
రాజసూయము, 5. గోమేధము, 6. వైష్ణవము, 7. మాహేశ్వరము. 

(ఆ.) 1. బ్రహ్మయజ్ఞము, 2. ద్రవ్యయజ్ఞము, 8. శరీరయజ్ఞము, 4. 
వాగ్యజ్ఞము, ర్‌. ప్రాణయజ్ఞము, 6. బుద్ధియజ్ఞము, 7. కర్మయజ్ఞము. 

పదునాలుగు -యజ్ఞములు 3 

1.బ్రవ్మ యజ్ఞము, 2. (ద్రవ్య యజ్ఞము, 3౩. దేవ యజ్ఞము, 
4. జ్ఞానేంద్రియ యజ్ఞము, 5. విషయ యజ్ఞము, 6. స్వాధ్యాయజ్ఞాన 
యజ్ఞము, 7. ప్రాణ యజ్ఞము, రి. అపాన యజ్ఞము, 9. ప్రాణాపాన 
యజ్ఞము, 10. అంతరపాన యజ్ఞము, 11. యోగ యజ్ఞము, 12. తపో 
యజ్ఞము, 13. జప యజ్ఞము, 14. ఇంద్రియ ప్రాణకర్మయజ్ఞము. 

కర్మలు 

రెండు రకాలయిన -కర్మలు 

1. అర్థకర్మ (దర్శపూర్ణ మాసాదికము), 2. గుణకర్మ (ఇడా భక్షణాదికము). 

మూడు రకాలయిన కర్మలు : 

1. యజ్ఞము, 2. వేదాధ్యయనము, 8. దానము. 

మూడు రకాలయిన అర్థకర్మలు 

1. నిత్యము (అగ్నిహోత్రము మొ. ), 2. నైమిత్తికము (దర్శపూర్ణ మాసము 
మొ), 8. కామ్యము (ఉద్భిద్యాగము మొ. మూడు రకాలయిన కామ్యకర్శలు 1. 
కేవలైహిక ఫలకము (కారీరీష్టి మొ), 2. కేవలాముష్మిక ఫలము (దర్శపూర్ణ 
మాసాదికము), 3. ఐహికాముష్మిక ఫలము.1. సంచితము, 2. 
కియమాణము, ౨8. ప్రారబ్ధము. 1. విహితము, 2. నిషిద్ధము, 
3. ఉదాసీనము. 1. మానసికము (ఇష్టదేవతాధ్యానము మొ), 2. వాచకము 
(మంత్రజపము మొ), 8. కాయికము (దేవతార్చన మొ). 

నాలుగు రకాలయిన కర్మలు : 

(అ.) (యతికర్మలు) 1. ధ్యానము, 2. శౌచము, 3. భిక్ష 4. ఏకాంతమున 
నుండుట. 


(156) తాదేపల్లి పతంజలి 


నమక చమకాలు (అర్థ తాత్పర్య విశేషాలు) 


పంచ కర్మలు (అ.) 1. ఉత్మేపణము, 2. అవక్షేపణము, 8. ఆకుంచనము, [జ 
4. ప్రసారణము, 5. గమనము. 


ఆరు రకాలయిన కర్మలు : 

(అ.) 1. ధౌతి, 2. బస్తి, 8. నేతి, 4. త్రాటకము, 5. నౌలికము, 6. 
కపాలభాతి ఇవి యోగమునకు సంబంధించినవి. 

(ఆ.) 1. అధ్యాపనము, 2. అధ్యయనము, 3. యజనము, 4. 
యాజనము, 5. దానము, 6. ప్రతిగ్రహము ఇవి (బ్రాహ్మణులు చేయవలసిన 
కర్మలు) 

(ఇ) 1. సంధ్యాస్నానము, 2. జపము, 8. హోమము, 4. దేవతాపూజ, 
5. ఆతిథ్యము, 6. వైశ్వదేవము (ఇవి నిత్యకర్మలు). 

తొమ్మిది రకాలయిన కర్మలు : 

(అ.) 1. శమము, 2. దమము, 3. తపస్సు, 4. శౌచము, ర్‌. క్షాంతి, 
6. ఆర్జవము, 7. జ్ఞానము, 8. విజ్ఞానము, 9. ఆస్తిక్యము. (భగవద్గీత 18- 
42) 

(ఆ.) (స్నానము) 1. సంధ్య, 2. జపము, 8. హోమము, 4. 
స్వాధ్యాయము, 5. దేవతార్చనము, 6. వైశ్వదేవము, 7. ఆతిథ్యము, 8. 
పితృతర్చణము ఇవి బ్రాహ్మణుల స్వాభావికకర్మలు 

పదహారు రకాలయిన కర్మలు : 

1. గర్భాధానము, 2. పుంసవనము, 8. సీమంతము, 4. జాతకర్మము, 
ర్‌. నామకరణము, 6. అన్నప్రాశనము, 7. చౌలము, రి. ఉపనయనము, 
9. ప్రాజాపత్యము, 10. సౌమ్యము, 11. ఆగ్నేయము, 12. వైశ్వదేవము, 
13. గోదానము, 14. సమావర్తనము, 15. వివాహము, 16. అంత్యేష్టి. 

గతి 

గతి అనుపదానికి పోక, త్రోవ, ఉపాయము,శరణము, విధము, దశ, 
ఆధానము, చలనము, నడక, ప్రవేశము, స్వర్గప్రాప్తి, బ్రతుకుదెరువు, ఫలితము 
అను అర్థాలను సంస్కృత -తెలుగు నిఘంటువు (వావిళ్ల) ఇచ్చింది. 


తాడేపల్లి పతంజలి (157) 


గ్‌ ఖే నమక చమకాలు (అర్థ తాత్పర్య విశేషాలు) 


కల 


చమకము ఆరవ అనువాకము 
అగ్నిశ్చ మ ఇన్షశ్చ మే సోమశ్చ మ ఇగన్డశ్చ మే 
సవితా చ మ ఇన్టశ్చ మే సరస్వతీ చ మ ఇన్టశ్చ మే 
పూషా చ మ ఇన్టశ్చ మే బృహస్పతిశ్చ మ ఇన్టశ్చ మే 
మిత్రశ్చ మ ఇన్టశ్చ మే వరుణశ్చ మ ఇన్టశ్చ మే 
త్వష్టా చ మ ఇన్టశ్చ మే ధాతా చ మ ఇన్టశ్చ మే 
విష్ణుశ్చ మ ఇన్టశ్చ మేత శ్వినౌ చ మ ఇన్షశ్చ మే 
మరుతశ్చ మ ఇన్టశ్చ మే విశ్వేచ మే దేవా ఇన్షశ్చమే 
పృథివీ చ మ ఇన్టశ్చ మేల _న్తరిక్షం చ మ ఇన్టశ్చమే 
ద్యౌశ్చ మ ఇన్షశ్చ మే దిశశ్చ మ ఇన్లశ్చ మే 
మూర్భా చ మ ఇన్టశ్చ మే ప్రజాపతిశ్చ మ ఇన్టశ్చ మే 


ప్రతి పదార్థము 

అగ్నిశ్చ మ = శివానుగ్రహముతో అగ్నిదేవుడు నాకు 
కలుగుగాక! (ఊర్థ్వముగా, కుటిలముగా 
జ్వలించువాడు అగ్ని) 

ఇన్లశ్చ మే = అగ్నిదేవునితో కలిసిన ఇంద్రదేవుడు నాకు 
కలుగుగాక! (ఇంద్రతీతి ఇంద్రః. 
పరమైశ్వర్య యుక్తుడు ఇంద్రుడు) 

సోమశ్చ మ = చంద్రుడు నాకు కలుగుగాక! 
(చందయతీతి చంద్రః సంతోషింపచేయు 
వాడు చంద్రుడు) 

ఇన్టశ్చ మే = చంద్రునితో కలిసిన ఇంద్రదేవుడు నాకు 
కలుగుగాక 

సవితా చమ = సూర్యుడు నాకు కలుగుగాక ! (సుష్తని 


్రేరేపించువాడు సవిత) 


తాదేపల్లి పతంజలి 


నమక చమకాలు (అర్ధ తాత్పర్య విశేషాలు) / (క 


ఇన్టశ్చ మే = సూర్యునితో కలిసిన ఇంద్రదేవుడు నాకు క 
కలుగుగాక 

సరస్వతీ చమ = సరస్వతీ దేవి నాకు కలుగుగాక! (సరః 
ప్రసరణం సర్వత్ర అస్తీతి సరస్వతీ .అంతట 
వ్యాప్తి కలుగునది సరస్వతి. ) 

ఇన్టశ్చ మే = సరస్వతీ దేవితో కలిసిన ఇంద్రదేవుడు 
నాకు కలుగుగాక 

పూషా చమ = పూష అను దేవత నాకు కలుగుగాక! 
(పోషించువాడు పూషా. పుష్టాతీతి పూషా) 

ఇన్టశ్చ మే = పూష అను దేవతతో కలిసిన ఇంద్రదేవుడు 
నాకు కలుగుగాక 

బృహస్పతిశ్చమ = బృహస్పతి అను దేవత నాకు కలుగుగాక! 


(దేవతలకు, మంత్రములకు బ లహత్తులు 
అని పేరు. వారలకు, వానికి ప్రభువు 
బృహస్పతి) 

ఇన్టశ్చ మే = బృహస్పతి అను దేవతతో కలిసిన 
ఇం[ద్రదేవుడు నాకు కలుగుగాక 

మిత్రశ్చ మ = మిత్రుడు అను దేవత నాకు కలుగుగాక! 
(అన్ని భూతములందు స్నేహ యుక్తుడు 
మిత్రుడు) 

ఇన్టశ్చ మే = మిత్రుడు అను దేవతతో కలిసిన 
ఇం(్రదేవుడు నాకు కలుగుగాక 

వరుణశ్చమ = వరుణుడు నాకు కలుగుగాక! 
(1.పాశములచేత శత్రువులను 
కట్టువాడుబీజనము 2.ఇతనిని వరము 
అడుగుచున్నది కనుక వరుణుడు) 


ఇన్టశ్చ మే = వరుణుడు అను దేవతతో కలిసిన 
ఇంధ్రదేవుడు నాకు కలుగుగాక 


తాడేపల్లి పతంజలి 159 


(160) తాదేపల్లి పతంజలి 


/ a నమక చమకాలు (అర్థ తాత్పర్య విశేషాలు) 


విశ్వకర్మ నాకు కలుగుగాక !(చెక్కబడినది 
త్వష్టము. ద్వాదశాదిత్యులలో కదు 
విశ్వకర్మ అను దేవతతో కలిసిన 
ఇంద్రదేవుడు నాకు కలుగుగాక 

ధాత అను దేవత నాకు కలుగుగాక ! 
(అన్నింటిని ధరించువాడు ధాత) 

ధాత అను దేవతతో కలిసిన ఇంద్రదేవుడు 
నాకు కలుగుగాక 

విష్ణువు నాకు కలుగుగాక ! (విశ్వమును 
వ్యాపించి ఉండువాడు విష్ణువు) 

విష్ణువు అను దేవతతో కలిసిన 
ఇం(దదేవుడు నాకు కలుగుగాక 


అశ్వి దేవతలు నాకు కలుగుగాక! 
(గుర్రములు కలవాడు అశ్వి. 
అశ్వినీపుత్రులగు దేవ వైద్యులు అశ్వులు) 
అశ్వి దేవతలతో కలిసిన ఇంద్రదేవుడు 
నాకు కలుగుగాక ! 


వాయువులు నాకు కలుగు గాక! 
(కుపితుడైన ఎవరిచేత లోకము మృతి 
పొందింపబడునో అతడు మరుత్‌. 
వాయువు) 

వాయువులతో కలిసిన ఇంద్రదేవుడు 
నాకు కలుగుగాక 

విశ్వదేవులు నాకు కలుగుగాక! 
(శ్రాద్ధకాలమునందు అర్చింప 
బడుదేవతలు విశ్వేదేవతలు. 
శ్రాద్ధాగ్రమునందు ప్రవేశించువారు) 


ఇన్టశ్చ మే 


పృక్రమర ఈ 


ఇన్టశ్చ మే 


అన్తరిక్షంచమ 


ఇన్రశ్చ మే 
ద్వౌశ్చ మ 
ఇన్టశ్చ మే 


దిశశ్చ మ 


ఇన్టశ్చ మే 


మూర్తా చమ 
ఇన్టశ్చ మే 


ప్రజాపతిశ్చ మ 


ఇన్దశ్చ మే 


నమక చమకాలు (అర్థ తాత్పర్య విశేషాలు) 


విశ్వదేవులతో కలిసిన ఇంద్రదేవుడు నాకు జ 


కలుగుగాక 


భూమి నాకు కలుగుగాక! (ప్రసిద్ధమగునది 
మరియూ పృథుచక్రవర్తి చేత లెస్సగా 
చేయబడునది భూమి) 

భూమితో కలిసిన ఇంద్రదేవుడు నాకు 
కలుగుగాక ! 

ఆకాశము నాకు కలుగుగాక !(దీనిలోపల 
జగత్తు చూడబడును కనుక ఆకాశమునకు 
అంతరిక్షము అని పేరు) 

ఆకాశముతో కలిసిన ఇంద్రదేవుడు నాకు 
కలుగుగాక 

స్వర్ణము నాకు కలుగుగాక !(స్వర్ణమునందు 
క్రీడిస్తారు కనుక దానికి ద్వ్యౌః అని పేరు) 
స్వరముతో కలిసిన ఇంద్రదేవుడు నాకు 
కలుగుగాక! 

నాలుగు దిక్కులు నాకు కలుగుగాక! 
(అవకాశము ఇస్తుంది కనుక దిశ 
అన్నారు) 

నాలుగు దిక్కులతో కలిసిన ఇంద్రదేవుడు 
నాకు కలుగుగాక ! 

ఊర్థ్వదిక్కు నాకు కలుగుగాక ! 
ఊర్థ్వదిక్కుతో కలిసిన ఇంద్రదేవుడు నాకు 
కలుగుగాక 

(ప్రజాపతి అను దేవత నాకు కలుగుగాక! 
(ప్రజలకు పతి ప్రజాపతి) 

ప్రజాపతితో కలిసిన ఇంద్రదేవుడు నాకు 
కలుగుగాక 


gy 
wy 


తాడేపల్లి పతంజలి (161) 


శివానుగ్రహముతో అగ్నిదేవుడు , చంద్రుడు , సూర్యుడు ,సరస్వతీ 
దేవి, పూష అను దేవత ,బ్రహస్పతి అను దేవత ,మిత్రుడు అను దేవత, 
వరుణుడు ,విశ్వకర్మ ,ధాత అను దేవత ,విష్ణువు అనుదేవత, అశ్వి దేవతలు, 
వాయువులు ,విశ్వదేవులు , భూమి ,ఆకాశము స్వర్గము ,నాలుగు దిక్కులు, 
ఊర్చ్వదిక్కు , ప్రజాపతి అనుదేవత ఇంద్రదేవునితో కలిసి నాకు కలుగుదురు 
గాక! నన్ను ఆశీర్వదించెదరుగాక 

విశేషాలు 

ద్వాదశాదిత్యులు 

ఇంద్రుడు, ధాత, పర్జన్యుడు, త్వష్ట, పూషుడు, అర్యముడు, భగుడు, 
వివస్వంతుడు, విష్ణువు, అంశుమంతుడు, వరుణుడు, మిత్రుడు. 

విశ్వేదేవులు 

పది రకాలయినవిశ్వేదేవులు 

1. క్రతువు, 2. దక్షుడు, 3. వసువు, 4. సత్యుడు, 5. కాలుడు, 6. 
కామ్యుడు, 7. శుచి, 8. రుచి, 9.పురూరవుడు, 10. ఆధద్రవుడు. వసుబంధులు, 
క్రతుదక్షులు, కాలకాములు, ధురివిరోచనులు, పురూరవాద్రవులు 

ఇరవై ఏడుగురయిన విశ్వేదేవులు 

1.బల, 2. ధృతి, 8. విపాప్ముడు, 4. పుణ్యకృత్తు, 5. పావనుడు, 6. 
పారి క్షేముడు, 7. సమూహుడు, 8. దివ్యసానువు, 9. వివస్వంతుడు, 
10. వీర్యవంతుడు, 11. హేమంతుడు, 12. కీర్తిమంతుడు, 13. కృతుడు, 
14 చితాత్ముడు, 15. జితాత్ముడు, 16. మునివీర్యుడు, 17. దీప్తరోముడు, 
18. అనుకర్ముడు, 19. ప్రతీపుడు, 20. ప్రదాత, 21. అంశుమంతుడు, 
22. శెలాభుడు, 23. పరమక్రోధి, 24. ధీరోష్టి, 25. భూపతి, 26. ప్రజుడు, 
27. వటి. 

దిక్కులు 

ఎనిమిది దిక్కులు - 

1. తూర్పు, 2. ఆగ్నేయము, 8. దక్షిణము, 4. నైర్భతి, 5. పడమర, 
6. వాయవ్యము, 7. ఉత్తరము, 8. ఐశాని. 


(162) తాదేపల్లి పతంజలి 


నమక చమకాలు (అర్థ తాత్పర్య విశేషాలు) 


పది-దిక్కులు : 

తూర్పు, 2. పడమర, 3. ఉత్తరము, 4. దక్షిణము, 5. ఐశాని, 6. 
నైర్భతి, 7. వాయవ్యము, 8. ఆగ్నేయము, 9. ఊర్ధ్వదిశ, 10. అధోదిశ 
ఇంద్రుడు, (వరుణుడు, కుబేరుడు, యముడు, శివుడు, నిర ఎత వాయువు, 
అగ్ని బ్రహ్మ, శేషుడు-వీరు క్రమముగా దశదిశలకు అధిపతులు). 

ప్రజాపతి : 

బ్రహ్మకు ఇంకొక పేరు ప్రజాపతి . (బ్రహ్మపుత్రుడైన మనువు కొడుకు 
ప్రజాపతి అతనికి ధూమ, (బ్రహ్మవిద్య, రస, శ్వస, మనస్విని, శాండిలి, 
ప్రభాస అని ఏడుగురు భార్యలున్నారనివారికి అష్టవసువులు పుట్టారని 
భారతములో ఉంది. 


రా 


చమకము ఏడవ అనువాకము 
అ శుశ్చమే రశ్శిశ్చమే ౨ దాభ్యాశ్చమే ౨_ధిపతిశ్చమే 
ఉపాంశుశ్చమేంతర్యామశ్చమ ఐంద్ర వాయవశ్చమే మైత్రావరుణశ్చమ. 
అశ్వినశ్చమే ప్రతిప్రస్థానశ్చమే శుక్రశ్చమే మంధీచమ. 
ఆగ్రయణశ్చమే వైశ్వదేవశ్చమే ధ్రువశ్చమే. వైశ్వానరశ్చమ. 
బుతు గ్రహాశ్చమే౭_తి గ్రాహ్వాశ్చమే ఐంద్రాగ్నశ్చమే వైశ్వ దేవశ్చమే. 
మరుత్వతీయాశ్చమే మాహేంద్రశ్చమ ఆదిత్యశ్ళ్చమే సావిత్రశ్చమే. 
సారస్వతశ్చమే పొష్టశ్చమే పార్నీవతశ్చమే హారియోజనశ్చమె. 
1.అ శుశ్చమే రశ్శిశ్చమే ౨_ దాభ్యాశ్చమే ౨_ధిపతిశ్ళమే. 


Fo నమక చమకాలు (అర్థ తాత్పర్య విశేషాలు) 


ప్రతిపదార్థము 

అశుశ్చ మే = సోమ [గ్రహమును నాకు 
అనుగ్రహించుము. 

రళ్మిశ్చ మే = రశ్మి గ్రహమును నాకు అను 
గ్రహించుము (అశ్చుత ఇతి రళ్శిః అశూ 
వ్యాప్తాం. వ్యాపించునది కనుక 
కిరణమునకు రళ్ళి అనిపేరు) 

అదాభ్యశ్చ మే = అదాభ్య గ్రహమును నాకు అనుగ్రహిం 
చుము 

అధిపతిశ్చ మ = అధిపతి గ్రహమును నాకు అనుగ్రహిం 
చుము (అధిపాతీతి అధిపః- పా రక్షణే. 
ఆధిక్యమున రక్షించువాడు అధిపతి) 

తాత్సర్యము 


ఓ శివా! సోమ గ్రహము, రళ్ళి గ్రహము, అదాభ్య గ్రహము, అధిపతి 
(గ్రహము నాకు అనుగ్రహించుము. 
2. ఉపాంశుశ్చమేంతర్యామశ్చమ ఐంద్ర వాయవశ్చమే మైత్రావరుణశ్చమ. 


(164) తాదేపల్లి పతంజలి 


ప్రతిపదార్థము 
ఉపాంశుశ్చమే 


అంతర్యామశ్చమ 


ఐం(ద్ర వాయవశ్చమే = 


మైత్రావరుణశ్చమ 


తాత్పర్యము 


నమక చమకాలు (అర్థ తాత్పర్య విశేషాలు) 


ఉపాంశువు నాకు అగు గాక. (ఉపాంశ 
వాక్యం జాతమస్మిన్నితి. మెల్లని మాటలు 
దీనియందు పుట్టును కనుక ఉపాంశవు) 
అంతర్యామము నాకు అగు గాక. 


ఇంద్ర వాయువులకు చెందిన ఇంద్ర 
వాయవమును నాకు అగు గాక (ఇంద్ర 
వాయువులు దేవతలుగా గలది ఐంద్ర 
వాయవము. ఇంద్రవాయూ దేవతే అస్య) 
మైత్రావరుణులకు చెందినవియును నాకు 
అగు గాక. (యజ్ఞకార్యక్రమము 
నిర్వర్తించు వాడు మైత్రావరుణి) 


శివుని దయతో ఉపాంశువును , అంతర్యామమును, ఇంద్ర వాయువులకు 
చెందిన ఇంద్ర వాయవమును, మైత్రావరుణులకు చెందినవియును నాకు 


అగు గాక. 


3) అశ్వినశ్చమే ప్రతిప్రస్థానశ్చమే శుక్రశ్చమే మంధీచమ. 


ప్రతిపదార్థము 
అశ్వినశ్చమే 


ప్రతిప్రస్థానశ్చమే 
శుక్రశ్చమే 


మంధీచమ 


తాదేపల్లి పతంజలి 


అశ్వినులు నాకు అగుగాక !(అశ్వమువంటి 
రూపము గలది అశ్విని) 

ప్రతి ప్రస్థానమును నాకు అగు గాక. 
శుక్రము నాకు అగుగాక !.(శుక్రమనగా 
తేజస్సు. అది గలవాడు కనుక అగ్ని 
శుక్రుడు) 

మంధీ నాకు అగుగాక! (మంథి సూర్య 
పర్యాయ పదము) 


(169) 


నమక చమకాలు (అర్థ తాత్పర్య విశేషాలు) 


తాత్పర్యము 


శివుని దయతో అశ్వినులును , ప్రతి ప్రస్థానమును , శుక్రము ,మంధీ 
యనునవి నాకు అగుగాక ! 


4) ఆగ్రయణశ్చమే వైశ్వదేవశ్చమే ధ్రువశ్చమే. వైశ్వానరశ్చమ. 


ఆగ్రయణశ్చమే 


వైశ్వదేవశ్చమే 


ధ్రువశ్చమే 
వైశ్వానరశ్చమ 


తాత్పర్యము 


= ఆగ్రయణమును నాకు అనుగ్రహించుము. 
(సస్యములు పండి క్రొత్తగా వచ్చిన 
ధాన్యముతో చేయు ఒక యజ్ఞము 
ఆగ్రయణము. తొలిసారి వచ్చిన 
ఫలమును దేవతార్చణము చేయుట 
ఆగ్రయణము. అగ్రయణేష్టి చేసి కొత్త 
అన్నమును తినవలెనని ధర్మము) 

= వైశ్వ దేవమును నాకు అనుగ్రహించుము. 
(విశ్వదేవతలనుగూర్చి చేసెడు 
హోమాదికము వైశ్వదేవము. 
భోజనార్థము , జీవహింసాప్రయుక్త 
పాపనివృత్తి కొరకు , బ్రాహ్మణులు 
నిత్యము చేయవలసిన కర్మ వైశ్వదేవము.) 

= ధ్రువగ్రహమును నాకు అనుగ్రహిం 
చుము. 

= వైశ్వానరమును నాకు అనుగ్రహించుము. 


(వైశ్వానరము = అగ్ని) 


ఓ శివా 1 ఆగ్రయణము, వైశ్వ దేవము, ధ్రువగ్రహము, వైశ్వానరమును 
నాకు అనుగ్రహించుము. 
5) బుతు గ్రహాశ్చమే౭_తి గ్రాహ్యాశ్చమే ఐంద్రాగ్నశ్చమే వైశ్వ దేవశ్చమే. 


ప్రతిపదార్థము 


నమక చమకాలు (అర్ధ తాత్పర్య విశేషాలు) / (క 


బుతు (గహాశ్చమే = ఆరు బుతువులు, నవ గ్రహములు నాకు ఓ 
అను(గహించుము. (ఇయర్తీతి బుతుః. 
గతించునది బుతువు. ఇవి ఆరు1. 
వసంతము, 2. గ్రీష్మము, 3. వర్షము, 
4 శరత్తు 5. హేమంతము, 6. శిశిరము. 
పట్టును గనుకను, పట్టుటగనుకను, 
పట్టబడును కనుకను గ్రహము. నవ- 
(గహములు 1. సూర్యుడు, 2. చంద్రుడు, 
3. అంగారకుడు, 4. బుధుడు, ర్‌. 
బృహస్పతి, 6. శుక్రుడు, 7. శనైశ్చరుడు, 
8. రాహువు, 9. కేతువు. ) 

మిక్కిలి గ్రహింప దగిన ఇతర గ్రహము 
నాకు అనుగ్రహించుము. 


అతి గ్రాహ్వాశ్చమే 


ఐంద్రాగ్నశ్చమే = ఇంద్రాగ్నుల కలయిక నాకు 
అనుగ్రహించుము (పరమైశ్వర్య యుక్తుడు 
ఇంద్రుడు. ఊర్థ్వముగా నైనను, కుటి 
లముగానైనను జ్వలించువాడు అగ్ని.) 
వైశ్వ దేవశ్చమే = వైశ్వ దేవము నాకు అనుగ్రహించుము. 
తాత్పర్యము 


ఓ శివా! ఆరు బుతువులు, నవ గ్రహములు మిక్కిలి గ్రహింప దగిన 
ఇతర (గ్రహము, ఇంద్రాగ్నుల కలయిక వైశ్వ దేవము నాకు 
అను(గహించుము. 


6) మరుత్వతీయాశ్చమే మాహేంద్రశ్చమ ఆదిత్యశ్చమే సావిత్రశ్చమే. 


మరుత్వతీయాశ్చమే = మరుత్వతీయములును నాకు అనుగ్రహిం 
చుము (మరుత్వత్‌= ఇంద్రుడు) 
మాహేంద్రశ్చమ =  మహేంద్రము నాకు అనుగ్రహించుము 


(మహేంద్రునికి సంబంధించినది మాహేంద్రము) 


తాడేపల్లి పతంజలి 167 


సావిత్రశ్చమే 


తాత్పర్యము 


ఆదిత్యము నాకు అనుగ్రహించుము 
(అదితి కొడుకు కనుక సూర్యునికి 
ఆదిత్యుడు అనిపేరు) 


సావిత్రము నాకు అనుగ్రహించుము 
(సూర్య సంబంధమైనది సావిత్రము) 


ఓ శివా ! మరుత్వతీయములు, మహేంద్రము , ఆదిత్యము , సావిత్రము 


నాకు అనుగ్రహించుము 


7) సారస్వతశ్చమే పౌష్టశ్చమే పాత్నీవతశ్చమే హారియోజనశ్చమే. 


సారస్వతశ్చమే 


పౌష్టశ్చమే 


పాత్నీవతశ్ళమే 
హారియోజనశ్చమే 


తాత్పర్యము 


సారస్వతము నాకు అనుగ్రహించుము 
(సరస్వతీ సంబంధమైనది సారస్వతము) 
పౌష్టమును నాకు అనుగ్రహించుము 
(పౌష్టము=1.రేవతి - కడపటి 
నక్షత్రము. 2. మీనరాశి - చివరి రాశి) 
పాత్నీవతము అను గ్రహమును నాకు 
అను(గహించుము. 

హారియోజనమను గ్రహమును నాకు 
అను(గహించుము. 


సారస్వతము ,పౌష్టములను నాకు అనుగ్రహించుము.,పాత్నీవతము , 
హారియోజనమను గ్రహములను నాకు అనుగ్రహించుము. 


విశేషాలు 


అంశు, అధాభ్య అని ఇందులో ఉపయోగించిన పదాలు సోమ 
యాగములో ఉపయోగించే పాత్రలు. (యజమాని “అదాభ్యి పాత్రను 
(గ్రహించి సోమము కొరకు హోమము చేయవలెను- కృష్ణయజుర్వేదీయ 
తైత్తిరీయ సంహిత) వీటిని గ్రహాలు అనుపేరుతో ఈ చమక మంత్రాలలో 


నమక చమకాలు (అర్ధ తాత్పర్య విశేషాలు). ౪ 0, 


పిలిచారు. రశ్మి అనునది అదాభ్య గ్రహ సూచకమయిననూ విడిగా [| J 
చెప్పబడినది. అధిపతి పదము దధి గ్రహాన్ని సూచిస్తుంది. సారస్వత, (1 త 
పౌష్ట పదాలు వికృతి యాగములో ఉపయుక్తాలు. KE 

ఈ అనువాకములో రెండు వైశ్వదేవ పదాలున్నాయి. మొదటిది 
ప్రాతస్సవనమును, రెండవది తృతీయసవనమును సూచిస్తుంది. ఈ అన్ని 
(గ్రహాలు నన్ను అనుగ్రహించేటట్లు చూడాలని శివయ్యకు ప్రార్థన. 


శ్‌ 


క్‌ 
[1 
eis 


ఫీ. ఎ 
ఇగ 
జు 


ఏ శ్ర స్‌! 
Mame ౧ DOSE: గ 
'జఆజంలా్‌ 8 


చమకము ఎనిమిదవ అనువాకము 
ఇధ్మశ్చ మే బర్హిశ్చ మే వేదిశ్చ మే ధిష్టియాశ్ళ మే 
స్రుచశ్చ మే చమసాశ్చ మే గ్రావాణశ్చ మే స్వరవశ్చ మ 
ఉపరవాశ్చ మే అధిషవణే చ మే ద్రోణకలశశ్చ మే 
వాయవ్యాని చ మే పూతభృచ్చ మే ఆధవనీయశ్చ మ 
ఆగ్నీధ్రం చ మే హవిర్ధానం చ మే గృహాశ్చ మే సదశ్చ మే 
పురోడాశాశ్చ మే పచతాశ్చ మే£_ వభృథశ్చ మే 
స్వగాకారశ్చ మే 8 


గ్‌ ఖే నమక చమకాలు (అర్ధ తాత్పర్య విశేషాలు) 


ప్రతిపదార్థము 

ఇధ్మశ్చ మే సమిధను నాకు అనుగ్రహించుము. (ఇంధే 
అగ్ని రనేన ఇంధనం. ఇధ్మశ్చ. దేనిచేత 
అగ్ని ప్రకాశించునో అది ఇధ్మము. సమిధ) 

బర్జిశ్చ మే = అగ్నిని అనుగ్రహించుము(ఆజ్యాదులచేత 
వద్ది పొందువాడు బర్జ్మి) 

వేదిశ్చ న్‌ = యాగముకొరకు చతురస్రముగా 
అలంకరింపబడిన భూమి అనుగ్రహిం 
చుము (పూజాదికం విన్గతీతి వేదిః.) 

ధిష్టియాశ్చమే = అగ్నిస్థానీయమైన ధిష్టియమును నాకు 
ఒసగుము. 

స్రుచశ్ళ మే =  స్రుచముఅను యజ్ఞపాత్రను అనుగ్రహిం 
చుము.. (దేనివలన ఆజ్యము (స్రవించునో 
అది స్రుచము) 

చమసాశ్చ మే = చమసము అను యజ్ఞపాత్రను 
అనుగ్రహించుము 

(గ్రావాణశ్చ మే = (గావాణములను నాకు ఒసంగుడు 

స్వరవశ్చ మ = ఒక విధమగు యజ్ఞాంగములను నాకు 
ఒసంగుడు. 


170) తాదేపల్లి పతంజలి 


ఉపరవములును నాకు అగు గాక. 
(యజ్ఞములో తూర్పున పారంభించి so 
శకటము క్రింద నాలుగు దిశలందు 
నాలుగు 'ఉపరవములను గుంతలు 
త్రవ్వుదురు) 

అధిషవణములును నాకు అగు గాక. 
(అధిషవణము=సోమరసము తీసెడు 
చర్మమయపాత్ర) 

ద్రోణ కలశము అను పాత్ర నాకు అగు 
గాక. (సర్వదష్ట, పాపహారి సోమము 
అందరిని భరిస్తూ దశా పవిత్రమునకు 
చేరుతుంది.. అందులోనుంచి అరుస్తూ 
ద్రోణ కలశములో చేరుతుంది. 
దోణకలశమా! నువ్వు పృథివీ 
రూపానివి. నిన్ను అగ్నితో కూరుస్తున్నాను. 
సామవేదము-ఆరవ అనువాకము) 


వాయవ్యములు నాకు అగు గాక. 
(వాయవ్యము =ఉత్తర పశ్చిమ దిక్కుల 
నడిమి మూల వాయు సంబంధమైనది. 
పూత భృత్తు నాకు అనుగ్రహించుము. 
(పూతభృత్‌ పాత్రమా! నీవు స్వర్ణరూపానివి. 
నిన్ను సూర్యునితో కూర్చుచున్నాను. 
సామవేదము-ఆరవ అనువాకము) 
అధవనీయమును నాకు అనుగ్రహిం 
చుము. (ఆధవనీయపాత్రమా! నీవు 
వాయురూపానివి. నిన్ను అంతరిక్షముతో 
కూరుస్తున్నాను. సామవేదము-ఆరవ 
అనువాకము) 


తాడేపల్లి పతంజలి (171) 


ఉపరవాశ్చ మే 


అధిషవణే చ మే 


ద్రోణకలశశ్చ మే 


వాయవ్యాని చ మే 


పూతభ లచ్చు మే 


ఆధవనీయశ్చ మ 


జీ)... నమక చమకాలు (అర్థ తాత్సర్య విశేషాలు) 


అగ్నీధ్రమును నాకు అనుగ్రహించుము 
(అగ్నీద్రము =హూమము. అగ్ని 
కృత్యము. ఇష్టకే త్వం తద్రూపా అసి. 
అగ్నీధ్రము నందలి సోమము అగ్ని 
అగుచున్నాడు. ఇష్టకే త్వంతద్రూపాసి. 
అగ్నీధ్రము నుంచి హవిర్ధానానికి 
చేరిన సోమము బృహస్పతి 
అగుచున్నాడు. కృష్ణ యజుర్వేదము 
తొమ్మిదవ అనువాకము) 

హవిర్ణానాన్ని నాకు అనుగ్రహించుము 
(హవిస్సులు ఉంచు శకటము 
హవిర్థానము. కృష్ణ యజుర్వేదము 
పదమూడవ అనువాకము) 
పత్నీశాలౌదులను నాకు అనుగ్రహిం చుము 
సదస్సులను నాకు అనుగ్రహించుము 
పురోడాశములను నాకుఅనుగ్రహించుము 
యజ్ఞార్థమైన అపూపము. (సోమలత 
రసము) 

శామిత్రము అను యజ్ఞపాత్రము నాకు 
అనుగ్రహించుము 

అవభథమును నాకు - అనుగ్రహిం 
చుము. (అవభృథము=యజ్ఞాంత 
స్నానము) 

యజ్ఞ ఫలమును స్వంతము చేయు 
శంయువాకమును నాకు అనుగ్రహిం 
చుము (అధ్వర్యుడు యజ్ఞ ఫలమును 
దేవతలకు స్వగాకరోతి అనగా స్వంతము 


(172) తాదేపల్లి పతంజలి 


నమక చమకాలు (అర్థ తాత్పర్య విశేషాలు) 


చేయుచున్నాడు. కృష్ణ యజుర్వేదము 
పదవ అనువాకము 02వ మంత్రము) 
తాత్సర్యము 
సమిధ, అగ్ని యాగముకొరకు చతురస్రముగా అలంకరింపబడిన భూమి, 
అగ్నిస్థానీయమైన ధిష్నియము, ్రుచము అను యజ్ఞపాత్ర, చమసము అను 
యజ్ఞపాత్రను నాకు అనుగ్రహించుము. గ్రావాణములు, యజ్ఞాంగములు, 
ఉపరవములు సోమరసము తీసెడు చర్మమయపాత్ర, (ద్రోణ కలశము అను 
పాత్ర వాయవ్యములు, పూత భృత్తు నాకు అనుగ్రహించుము. అధవనీయము, 
అగ్నీధము, హవిస్సులు ఉంచు శకటము, పత్నీశాలౌదులను నాకు 
అను(గహించుము. 
సదస్సులను, పురోడాశములను, శామిత్రము అను యజ్ఞపాత్రము 
నాకు అనుగ్రహించుము. యజ్ఞాంత స్నానము, యజ్ఞఫలమును స్వంతము 
చేయు శంయువాకమును నాకు అనుగ్రహించుము 


aw 


LOSES. 
rE పో 


౧m 


తాదేపలి పతంజలి (173) 


4. నమక చమకాలు (అర్ధ తాత్పర్య విశేషాలు) 
| చమకము తొమ్మిదవ అనువాకము 

అగ్నిశ్చ మే ధర్మశ్చ మే9_ర్మశ్చ మే సూర్యశ్చ మే 

ప్రాణశ్చ మే£_ శ్వమేధశ్చ మే పృథివీ చ మే£_దితిశ్చ మే 

దితిశ్చ మే ద్యౌశ్చ మే శక్వరీరంగులయో దిశశ్చ మే 

యజ్జేన కల్పన్తామృకృ మేసామచమే స్తోమశ్చ మే 

యజుశ్చ మే దీక్షా చ మే తపశ్చ మ బుతుశ్చ మే వ్రతం చ మే 

౨_ హోరాత్రయోర్వృమ్టా బ ఎహద్రథన్తరే చ మే యజ్ఞేన కల్పేతాం 


ప్రతి పదార్థము 

అగ్నిశ్చ మే = చయమానమైన అగ్నియును నాకు అగును 
గాక. (యజ్ఞ కుండానికి ఇటుకలు 
పేర్చడాన్ని చయనం అంటారు ఒక్కొక 
యజ్ఞానికి ఒక్కొక విధమైన యజ్ఞ 
కుండం అవసరమవుతుంది. అలాగే 
ఒక్కొక వేద శాఖవారికి ఒక్కొక పద్ధతి 
ఉంటుంది.) 

ధర్మశ్చ మే =... ప్రవర్య్యమును నాకు అగును గాక. 
(ప్రవర్యము = అగ్నిష్టోమాదియాగము 
లకు అంగభూతమైన యాగవిశేషము. ) 

అర్మశ్ళ మే = అర్మయాగము నాకు అగును గాక. 

సూర్యశ్చ మే = “సౌర్యం చ రుమ్‌” అని విహితమయిన 
సూర్యయాగమును నాకు అగును గాక. 

ప్రాణశ్చ మే ప్రాణాయ స్వాహా అను విహితమయిన 

'హోమమును నాకు ఇమ్ము. 

అశ్వము పశువుగా గల అశ్వమేధ 

యాగమును నాకు ఇమ్ము. 


174) తాదేపల్లి పతంజలి 


అశ్వమేధశ్చ మే 


నమక చమకాలు (అర్థ తాత్పర్య విశేషాలు) 


పృథివీచమే = భూమినాకు ఇమ్ము 

అ దితిశ్చ మే = అదితి అను దేవతా విశేషమును నాకు ఇమ్ము. 

దితిశ్చ మే = దితి అను దేవతా విశేషమును నాకు 
ఇమ్ము 

ద్వౌశ్చ మే = ద్వౌః అను దేవతా విశేషమును నాకు 
ఇమ్ము 

శక్వరీ = శక్వరీ అను చందో విశేషములను నాకు 
ఇమ్ము 


(కృష్ణ యజుర్వేదములో రెండవ అనువాకము 08వ మంత్రములో 
ఇలా ఉన్నది. సత్య కామ పుత్రుడు కేశి. అతడు దర్భపుత్రుడగు కేశితో 
అన్నాడు: దర్శకుమారా! రేపు నీవు యజ్ఞము చేయనున్నావు. 

అందు నీవు సప్తపద శక్వరీ ఛందస్సును ఉపయోగింతువు. శక్వరి 
వలన యజమాని పుట్టిఉన్న తన శత్రువును తిరస్మరించును. అది 
పుట్టనున్న శత్రువును కూడ నిరోధించును. శక్వరి శక్తి వలన యజమాని 
ఉభయలోకము లందు జ్యోతిని పొందును. శక్వరి శక్తి వలన ఎద్దుయొక్క 
ముందు భాగమును - బరువులు మోయుట, నాగలిలాగుటలు - కలుగును. 
అట్లే ఆవు యొక్క అధోభాగము - పాలు మున్నగునవి - కలుగును. ఇది 
తెలిసిన వానికి రెండును కలుగును.) 

అంగులయోదిశశ్చమే= అంగుళి వలె నుండు విరాట్పురుషుని వేళ్ల 
వంటివైన దిక్కులు, (1. తూర్పు, 2. పడమర, 3. ఉత్తరము, 4. దక్షిణము,) 
విదిక్కులు(రెండు దిక్కుల నడుమ మూలలను విదిక్కులంటారు. 1. ఐశాని, 
2. నైర్భతి, ౩. వాయవ్యము, 4. ఆగ్నేయము,) అవన్నియును నా యొక్క 
యజ్ఞమునందు సమర్థములు అగు గాక. 


బుక్చ మే = పద్య రూప స్తోత్రములతో నిండిన 
బుగ్వేదమును నాకు ఇమ్ము 
సామచమే = గానముతో కలిసిన మంత్రములు గల 


సామ వేదమును నాకు ఇమ్ము 


తాడేపల్లి పతంజలి 175 


వృష్ట్వా వ 


బృహద్రథన్తరే చ మే = 


యజ్ఞేన కల్పేతాం = 


తాత్పర్యము 


సామావృత్తి రూప స్తోత్రమును నాకు 
ఇమ్ము 

వచన రూప మంత్రమును గల 
యజుర్వేదమును నాకు ఇమ్ము 
యజమానుని సంస్కార రూపమయిన దీక్ష 
నాకు అగు గాక. 

పాపము నశింపచేయు తపస్సును నాకు 
అగు గాక. 

యాగాంగ భూతమయిన కాలము నాకు 
అగు గాక. 

వ్రతము నాకు అగుగాక ! 
అహోరాత్రయో 

పగలు రాత్రి కురియునట్టి వర్షముచే 
నాపైరు సస్యశ్యామలమగుగాక! 
బృహత్తు రథంతరము అను సామములును 
నాకు అగుగాక. (దేవతలు రథంతర 
సామమున ఓషధులను బృహత్సామమున 
వ్యచను పితికినారు. అధర్వవేదము 
మూడవ సూక్తము ఏడవ మంత్రము) 
నా యజ్ఞముచే తమతమ వ్యవహారము 
లందు సమర్థములుఅగు గాక. 


చయమానమైన అగ్నియును నాకు అగును గాక. ప్రవర్యమును నాకు 
అగును గాక. అర్మయాగము నాకు అగును గాక. 

“సౌర్యం చ రుమ్‌” అని విహితమయిన సూర్య యాగమును నాకు 
అగును గాక. ప్రాణాయ స్వాహా అను విహితమయిన హోమమును 
నాకు ఇమ్ము. అశ్వము పశువుగా గల అశ్వమేధ యాగమును నాకు 


ఇమ్ము. 


నమక చమకాలు (అర్థ తాత్పర్య విశేషాలు) 


భూమినాకు ఇమ్ము. అదితి అను దేవతా విశేషమును నాకు ఇమ్ము. | 
దితి అను దేవతా విశేషమును నాకు ఇమ్ము. ద్యౌః అను దేవతా విశేషమును 
నాకు ఇమ్ము. శక్వరీ అను ఛందో విశేషములను నాకు ఇమ్ము అంగుళి 
వలె నుండు విరాట్పురుషుని వేళ్ల వంటివైన దిక్కులు, నా యొక్క యజ్ఞము 
నందు 


సమర్థములు అగు గాక. పద్య రూప స్తోత్రములతో నిండిన బుగ్వేదమును 
నాకు ఇమ్ము. 

గానముతో కలిసిన మంత్రములు గల సామ వేదమును నాకు 
ఇమ్ము సామా వృత్తి రూప స్తోత్రమును నాకు ఇమ్ము వచన రూప మంత్రమును 
గల యజుర్వేదమును నాకు ఇమ్ము. 


యజమానుని సంస్కార రూపమయిన దీక్షనాకు అగు గాక. పాపము 
నశింపచేయు తపస్సును నాకు అగు గాక.యాగాంగ భూతమయిన కాలము 
నాకు అగు గాక. వ్రతము నాకు అగుగాక !పగలు రాత్రి కురియునట్టి 
వర్షముచే నాపైరు సస్య శ్యామలమగుగాక ! 

బహత్తు రథంతరము అను సామములును నాకు అగు గాక. నా 
యజ్ఞముచే తమతమ వ్యవహారములందు సమర్థములు అగు గాక. 


ఓ) నమక చమకాలు (అర్ధ తాత్పర్య విశేషాలు) 
| చమకము పదవ అనువాకము 


గర్భాశ్చ మే వత్సాశ్చ మే త్రవిశ్చ మే త్రవీ చ మే 

దిత్యవాట్‌ చ మే దిత్యౌహీ చ మే పంచావిశ్చ మే 

పంచావీచమే త్రివత్సశ్చ మే త్రివత్సా చ మే 

తుర్యవాట్‌ చ మే తుర్యౌహీ చమే పష్టవాట్‌ చ మే పష్టాహీ చమ 
ఉక్షా చమే వశా చమ బుషభశ్చ మే వేహశ్ళ మే 
౨_నద్వాంచ మే ధేనుశ్చ మ ఆయుర్యజ్ఞేన కల్పతాం 

ప్రాణో యజ్ఞేన కల్పతామపానో యజ్ఞేన కల్పతాం 

వ్యానో యజ్ఞేన కల్పతాం చక్షుర్యజ్జేన కల్పతాం 

శోత్రం యజ్ఞేన కల్పతాం మనో యజ్ఞేన కల్పతాం 

వాగ్యజ్డేన కల్పతామాత్మా యజ్ఞేన కల్పతాం 


యజ్ఞో యజ్ఞేన కల్పతాం 

ప్రతిపదార్థము 

గర్భాశ్చ మే = తల్లి కడుపులో నున్న ప్రాణులను నాకు 
ఇమ్ము. 

వత్సాశ్చ మే క పుట్టిన దూడలను నాకు ఇమ్ము. 

త్రవిశ్చ మే = ఒకటిన్నర సంవత్సరముల వయసు గల 
మగ౧దూడలను నాకు ఇమ్ము 

త్రవీ చ మే = అదే వయసు గల ఆడ దూడలను నాకు 
ఇమ్ము. 

దిత్యవాట్‌ చ మే = రెండు సంవత్సరముల వయసు గల కోడె 
దూడను నాకు ఇమ్ము. 

దిత్వౌహీ చమే = రెండు సంవత్సరముల వయసు గల 
పెయ్యను నాకు ఇమ్ము 

పంచావిశ్చ మే = రెండున్నర సంవత్సరముల వయసు కల 
కోడెను నాకు ఇమ్ము 


(179) తాదేపల్లి పతంజలి 


నమక చమకాలు (అర్థ తాత్పర్య విశేషాలు) 


త్రివత్సశ్చ మే = మూడు సంవత్సరముల వయసు కల 
కోడెను నాకు ఇమ్ము 

త్రివత్సా చ మే = మూడు సంవత్సరముల వయసు కల 
పెయ్యను నాకు ఇమ్ము 

తుర్యవాట్‌ చ మే == మూడున్నర సంవత్సరముల వయసు కల 
కోడెను నాకు ఇమ్ము 

తుర్యౌహీ చమ = మూడు న్నరసంవత్సరముల వయసు కల 
పెయ్యను నాకు ఇమ్ము 

పష్టవాట్‌ చ మే = నాలుగేండ్ల వయసు కల కోడెను నాకు 
ఇమ్ము 

పష్టాహీ చమ = నాలుగేండ్ల వయసు కల పెయ్యను నాకు 
ఇమ్ము 

ఉక్షాచమే = వీర్య దాయిని అయిన ఎద్దును నాకు 
ఇమ్ము 

వశాచమ = గొద్దుటావును (ఎప్పటికీ చూలు వుండని 
ఆవు)నాకు ఇమ్ము 

బుషభశ్చ మే = ఉక్షము కంటె వయస్సు ఎక్కువగా కలిగిన 
ఎద్దును నాకు ఇమ్ము 

వేహశ్చ మే = గర్భభ్రంశము పొందిన ఆవును నాకు 
ఇమ్ము. 

అనడ్వాంచ మే = బండి లాగు ఎద్దును నాకు ఇమ్ము. 

ధేనుశ్చ మ = కొత్తగా ఈనిన ఆవును నాకు ఇమ్ము. 

ఆయుర్యజ్జేన కల్పతాం = ఆయుస్సు యజ్ఞము చేత సమర్థమగుగాక 
(వచ్చుగాక !) 

ప్రాణో యజ్ఞేన 

కల్పతామ్‌ = ప్రాణము యజ్ఞము చేత సమర్థమగుగాక 


తాడేపల్లి పతంజలి 179 


ఇళ 
అ 
ఇ 


నమక చమకాలు (అర్థ తాత్పర్య విశేషాలు) 


అపానో యజ్ఞేన = అపానము యజ్ఞము చేత 

కల్పతాం సమర్థమగుగాక 

వ్యానో యజ్ఞేన వ్యానము యజ్ఞము చేత 

కల్పతాం సమర్థమగుగాక! 

చక్షుర్యజ్టేన = కన్ను యజము చేత సమరమగుగాక ! 

a jy = థి 

కల్పతామ్‌ 

శ్రోత్రం యజ్జేన =. చెవి యజ్ఞము చేత సమర్థమగుగాక ! 

కల్పతాం 

మనో యజైన = మనస్సు యజము చేత సమరమగుగాక! 
wy Ue థి 

కల్పతాం 

వాగ్యజ్లేన కల్పతామ్‌ = వాక్కు యజము చేత సమరమగుగాక ! 

a ల థి 

ఆత్మా యజ్ఞేన కల్పతాం= శరీరము యజ్ఞము చేత సమర్థమగుగాక! 

యజ్ఞో యజ్ఞేన = చేయబోయే అశ్వమేధ యాగము ఇప్పుడు 

కల్పతాం చేసే యాగము చేత సమర్థమగుగాక | 

తాత్పర్యము 


తల్లి కడుపులో నున్న ప్రాణులను నాకు ఇమ్ము. పుట్టిన దూడలను 
నాకు ఇమ్ము. ఒకటిన్నర సంవత్సరముల వయసు గల మగ దూడలను 
నాకు ఇమ్ము.అదే వయసు గల ఆడ దూడలను నాకు ఇమ్ము. రెండు 
సంవత్సరముల వయసు గల కోడె దూడను నాకు ఇమ్ము. రెండు 
సంవత్సరముల వయసు గల పెయ్యను నాకు ఇమ్ము. రెండున్నర 
సంవత్సరముల వయసు కల కోడెను నాకు ఇమ్ము 


మూడు సంవత్సరముల వయసు కల కోడెను నాకు ఇమ్ము.మూడు 
సంవత్సరముల వయసు కల పెయ్యను నాకు ఇమ్ము. మూడున్నర 
సంవత్సరముల వయసు కల కోడెను నాకు ఇమ్ము. మూడు న్నరసంవత్సరముల 
వయసు కల పెయ్యను నాకు ఇమ్ము. నాలుగేండ్ల వయసు కల కోడెను 
నాకు ఇమ్ము. నాలుగేండ్ల వయసు కల పెయ్యను నాకు ఇమ్ము వీర్యదాయిని 
అయిన ఎద్దును నాకు ఇమ్ము. గొడ్డుటావును (ఎప్పటికీ చూలు వుండని 
ఆవు)నాకు ఇమ్ము. 


(180) తాదేపల్లి పతంజలి 


నమక చమకాలు (అర్థ తాత్పర్య విశేషాలు) 


ఉక్షము కంటె వయస్సు ఎక్కువగా కలిగిన ఎద్దును నాకు ఇమ్ము. 


గర్భభ్రంశము పొందిన ఆవును నాకు ఇమ్ము.బండి లాగు ఎద్దును 
నాకు ఇమ్ము.కొత్తగా ఈనిన ఆవును నాకు ఇమ్ము. 

నా ఆయుస్సు యజ్ఞము చేత సమర్థమగుగాక !( వచ్చుగాక !)ప్రాణము 
యజ్ఞము చేత సమర్థమగుగాక ! అపానము యజ్ఞము చేత సమర్థమగుగాక! 
వ్యానము యజ్ఞము చేత సమర్థమగుగాక !కన్ను యజ్ఞము చేత 
సమర్థమగుగాక !చెవి యజ్ఞము చేత సమర్థమగుగాక ! మనస్సు యజ్ఞము 
చేత సమర్థమగుగాక !వాక్కు యజ్ఞము చేత సమర్థమగుగాక | శరీరము 
యజ్ఞము చేత సమర్థమగుగాక [చేయబోయే అశ్వ మేధ యాగము ఇప్పుడు 
చేసే యాగము చేత సమర్థమగుగాక ! 


(4 


గ్‌ ఖే నమక చమకాలు (అర్ధ తాత్పర్య విశేషాలు) 


> 


చమకము పద కొండవ అనువాకము 
ఏకాచమే తిస్రశ్చ మేపంచచమేసప్తచమే 
నవ చ మ ఏకదశ చ మే త్రయోదశ చ మే పంచదశ చ మే 
సప్తదశ చ మే నవదశ చ మ ఏక విశతిశ్చ మే 
త్రయోవిశతిశ్చ మే పంచవిశతిశ్చ మే 
సప్తవిశతిశ్చ మే నవవిశతిశ్చ మ 
ఏకత్రిశచ్చ మే త్రయస్రిశచ్చ మే 
చతస్రశ్చ మే 9 ష్టాచ మే ద్వాదశ చ మే షోడశ చమే 
విశతిశ్చ మే చతుర్విశతిశ్చ మే౭_ ష్టావిశతిశ్చ మే 
ద్వాత్రిశచ్చ మే షట్రిశచ్చ మే చత్వరిశచ్చ మే 
చతుశ్చత్వారిశచ్చ మే౭_ ష్టాచత్వారిశచ్చ మే 
వాజశ్చ ప్రసవశ్చాపిజశ్చ క్రతుశ్చ సువశ్చ మూర్భా చ 
వ్యశ్చియశ్చాన్వాయనశ్చాన్యశ్చ భౌవనశ్చ భువనశ్చాధిపతిశ్చ 


ప్రతి పదార్థము 

ఏకాచమే = ఒకటి సంఖ్యకు ప్రతీకయగు ప్రకృతినా 
పట్ల ప్రసన్నమగు గాక. 

తిస్రశ్చ మే = మూడుకు ప్రతీకయెన ఇచ్చాక్రియా 


జ్ఞానశక్తులు (సరస్వతి, లక్ష్మి, పార్వతి) 
నాయందు ప్రసన్నమగు గాక. 
పంచచమే = ఐదుకు ప్రతీకలైన పంచ భూతములు (1. 
పృథివి, 9. జలము, శి. తేజస్సు, 4. 
వాయువు, 5. ఆకాశము) నాయందు 
ప్రసన్నమగు గాక. 
చమే = జ్ఞానేంద్రియములు, (1. శోతము, 
2 చర్మము, 8. చక్షుస్సు, 4. జిహ్వా, 5. 
నాసిక). మనస్సు బుద్ధి యను ఏడు 
నాయందు ప్రసన్నమగును గాక. 


(182) తాదేపల్లి పతంజలి 


a 
6౬ 


నవ చమ నవ దుర్గలు (1. శైలపుత్రి, 
2. (బ్రహ్మచారిణి, 8. చంద్రఘంట, 

4. కూషాండి, 5. స్కందమాత, 

6. కాత్యాయని, 7. కాళరాక్రి, 
8.మహాగౌరి, 9. సిద్ధిరాత్రి ఇవి దేవి 
అవతారములు) నాయందు ప్రసన్నమగు 
గాక. 

నవద్వారములు (కన్నులు (2), 
చెవులు(2), నాసారంధ్రములు (2), 7. 
నోరు, 8. మూత్రద్వారము, 9. మల 
ద్వారము) కపాల బిలము మరియు నాభి 
బిలము అను పదకొండును నాయందు 
ప్రసన్నమగు గాక. 

పది దిక్కులును త్రిమూర్తులును నాయందు 
ప్రసన్నమగు గాక. 

శోత్రాది పదునాలుగు నాడులు, 
సుషుమ్నానాడి నాయందు ప్రసన్నమగు 
గాక. 

దశేంద్రియములును (వాక్కు పాణి, 
పాదం, పాయువు (మల ద్వారం), 
ఉపస్థం అనేవి కర్మేంద్రియాలు. త్వక్కు 
(చర్మం), చక్షువు, (శోత్రము, జిహ్వ, 
ఘ్రాణం అనేవి జ్ఞానేంద్రియాలు) వాటికి 
తోడుగా ఉన్న సప్త ధాతువులును 

(1. రసము, 2. రక్తము, 8. మాంసము, 
4. మేదస్సు, ర్‌. అస్థి, 6. మజ్జి, 

7. శక్రము) నాయందు ప్రసన్నమగు గాక. 


ఏకాదశ చ మే 


త్రయోదశ చ మే 


పంచదశ చ మే 


సప్తదశ చ మే 


తాడేపల్లి పతంజలి 183 


కా 
4 ట్‌ 


నమక చమకాలు (అర్థ తాత్పర్య విశేషాలు) 


el నవదశ చమ నవదశ ఓషధులును (1. బ్రహ్మసువర్చల 
2. ఆదిత్యపర్థి, 8. అశ్వబల, మొ.) 
నాయందు ప్రసన్నమగు గాక. 

మనో జ్ఞాన కర్మేంద్రియములు (11) 
పంచ తన్మాత్రలు (శబ్ద, స్పర్శ, రూప, 
రస, గంధాలు. 5) పంచ భూతములు 
(5) అను 21 జీవ తత్వములకు చెందినవి 
నాకు అనుకూలముగానుండు గాక. 


జ్వరము మొదలుగా గల 23 రోగములు 
(1. స్వాభావికములు, 2. 
ఆగంతుకములు, 3. కాయికములు, 4. 
ఆంతరములు. మొ.) నాయందు 
ప్రసన్నమగుగాక. 

అప్ప్సరాదులు 25 మంది(1. రంభ, 2. 
ఘృతాచి, 3. మేనక, 4.తిలోత్తమ, 5. 
మంజుహోష 6. ఊర్వశి, 7. సుకేశిమొ.) 
నా యందు ప్రసన్నమగుదురు గాక. 
చిత్రసేనాది 27 మంది గంధర్వులు (1. 
విరాధుడు, 2. తుంబురుడు, 8. దనువు, 
4. చిత్రరథుడు, 5. ధృతరాషుడు, 
6. కిశోరుడు, 7. హూహూ, 8. హాహా, 
9. విద్యాధరుడు, 10. ఉగ్రసేనుడు, 11. 
విశ్వావసువు, 12. పరావసుపు, 183. 
చిత్రసేనుడు, 14. గోపాలుడు, 15. 
బలుడుమొ.) నాయందు ప్రసన్నమగుదురు 
గాక. 


నవవిశతిశ్చమ _ = కృత్యాది విద్యుద్దేవతలు 29 మంది 
నాయందు ప్రసన్నమగుదురు గాక. 


(184) తాదేపల్లి పతంజలి 


ఏకవిశతిశ్చ మే 


త్రయాోవిశతిశ్చ మే 


పంచవిశతిశ్చ మే 


a 
LEX 
క్‌ 
C9 
హ్‌ 
ట్రీ 
॥ 


ఏకత్రిశచ్చ మే 


త్రయపస్రిశచ్చ మే 


చతస్రశ్చ 
మేత_ష్టా చమే 


ద్వాదశ చ మే 


షోడశ చ మే 


నమక చమకాలు (అర్థ తాత్పర్య విశేషాలు) / (క 


ఊర్థ్వ లోకములు (భూలోకము, 
భువర్లోకము, సువర్లోకము, మహ 
ర్లోకము, జనలోకము, తపోలోకము, 
సత్యలోకము. 7)అధో లోకములు 1. 
అతలము, 2. వితలము, 8. సుతలము, 
4. తలాతలము, 5. రసాతలము, 6. 
మహాతలము, 7. పాతాళము. “వైకుంఠ, 
రాధా లోక, గోలోక, మణిద్వీప, 
మహాకాలపుర,శివపుర, గణేశ లోకము 
లను ఉపస్వర్లములు 7 అయోధ్య, మధుర, 
మాయ, కాశీ, కాంచీ అవంతిక, 
ద్వారావతి యను 7 భూస్వర్షములును, 
కైలాస, మానస, మేరు వను ౩ ఈ 
మొత్తము 31 నాయందు ప్రసన్నమగును 
గాక. 


వసువులు 8మంది,రుద్రులు 11 మంది, 
ఆదిత్యులు 12 మంది, అశ్వినీ దేవతలు, 
(ప్రజాపతి) యను 3౩3 మంది దేవతలు 
నాయందుప్రసన్నమగుదురు గాక. 
ధర్మార్థకామమోక్షములుఅను 4 విద్యలు 
నాయందు ప్రసన్నమగును గాక. 
అష్టవిధ ప్రకృతులు నాయందు 
ప్రసన్నమగును గాక. 

శిక్షాది వేదాంగములు 6 ను, ధర్మ 
శాస్రాదులు 6ను, ఈ మొత్తము 12 
నాయందు ప్రసన్నమగును గాక. 

దూర శ్రవణ దూర దర్శన విద్య 

1. జ్ఞానేంద్రియములకు చెందిన సిద్ధి 


తాడేపల్లి పతంజలి 185 


/ a నమక చమకాలు (అర్థ తాత్పర్య విశేషాలు) 


i పూ విద్యలు 5. కర్మేంద్రియములకు చెందిన 
సిద్ధివిద్యలు5. స్థాపత్య వేద సిద్ది1 పర్జన్య 
సిద్ధి1. జ్యోతిర్విద్య1. ఆయుర్విద్య 1. 
పరోక్ష బ్రహ్మ విద్య1.ఈ 16 నాయందు 
ప్రసన్నమగును గాక. 
విశతిశ్చ మే = పంచ భూతములు సూక్ష్మ రూపముచేర్‌ 
స్థూలరూపముచేశ్‌. శబ్దస్పర్భాది 
విషయములు స్టూలముర్‌ సూక్ష్మముర్‌ 
ఈ20 నాయందు ప్రసన్నమగును గాక. 
చతుర్విశతిశ్చ మే = పంచ భూతములు, 
శబ్దస్పర్భాదులుర్‌ జ్ఞాన కర్మేంద్రియములు 
10 మనోబుద్ధి చిత్త అహం 
కారములు4.ఈ 24 నాయందు 
ప్రసన్నమగును గాక. 
ఆవు, మేక మున్నగు భేదములతో 28 
విధములగు సృష్టి నాయందు 
ప్రసన్నమగునుగాక. 
దేవసృష్టివిధములు 8 స్థావర సృష్టి 
విధములు 6 కౌమార మానస సృష్టి 
విధములు 2 జ్ఞాన కర్మేంద్రియ సృష్టి 
విధములు 10 అహంకార సృష్టి 
విధములు 3. సత్వ రజస్తమోగుణసృష్టి 
విధములు 8 ఈ 32 నాయందు 
ప్రసన్నమగును గాక. 
36 అక్షరములు గల బృహతీ ఛందస్సు 
నాయందు ప్రసన్నమగును గాక. 


40 అక్షరములు గల పంక్తి ఛందము 
నాయందు ప్రసన్నమగును గాక. 


అష్టావిశతిశ్చ మే 


ద్వాతిశచ్చ మే 


షట్రిశచ్చ మే 


చత్వరిశచ్చ మే 


నమక చమకాలు (అర్ధ తాత్పర్య విశేషాలు) / (క 


చతుశ్చత్వారిశచ్చ మే = 44అక్షరములు గల త్రిష్టుప్‌ ఛందము 
నాయందు ప్రసన్నమగును గాక. 

అష్టాచత్వారిశచ్చ మే = 48 అక్షరములు గల జగతీ ఛందము 
నాయందు ప్రసన్నమగును గాక. 

వాజశ్చ = అన్నమును, 

ప్రసవశ్చ = ఉత్పత్తియును, 

అపిజశ్చ = మరల మరల ఉత్పత్తియును, 

క్రతుశ్చ = భోగాది విషయమయిన సంకల్పము లేదా 
యాగము నాకు కలుగుగాక ! 

సువశ్చ = అన్నముయొక్క ఉత్పత్తికి కారణమయిన 
సూర్యుడు నాకు కలుగుగాక ! 

మూర్జా చ = ఆకాశము నాకు కలుగుగాక ! 

వ్యశ్నియశ్చ = ఆకాశమునందు పుట్టిన వాయువు నాకు 
కలుగుగాక 

అన్యాయనశ్చ = అంతమునందు పుట్టినది నాకు 
కలుగుగాక! 

అన్యశ్చ = అంతమున ఉండేది నాకు కలుగుగాక ! 

భౌవనశ్చ = ప్రపంచములో పుట్టిన చరము, అచరము 
నాకు కలుగుగాక 

భువనశ్చ = ప్రపంచము ఆత్మగా కలిగిన భగవానుడు 
నాకు కలుగుగాక ! 

అధిపతిశ్చ అధిష్టించి పాలించువాడు నాకు 
కలుగుగాక! 

తాత్పర్యము 


ఒకటి సంఖ్యకు ప్రతీకయగు ప్రకృతి నా పట్ల ప్రసన్న మగును 
గాక.మూడుకు ప్రతీకయెన ఇచ్చాక్రియా జ్ఞాన శక్తులు (సరస్వతి. లక్ష్మి పార్వతి) 


తాడేపల్లి పతంజలి 187 


నమక చమకాలు (అర్థ తాత్పర్య విశేషాలు) 


నాయందు ప్రసన్నమగును గాక. ఐదుకు ప్రతీకలైన పంచ భూతమును 
నాయందు ప్రసన్నమగును గాక. 


జ్ఞానేంద్రియములు, మనస్సు బుద్ది యను ఏడును నాయందు 
ప్రసన్నమగును గాక. 
నవ దుర్గలు నాయందు ప్రసన్నమగును గాక. 


నవద్వారములు కపాల బిలము మరియు నాభి బిలము అను పదకొండును 
నాయందు ప్రసన్నమగును గాక. 


పది దిక్కులును త్రిమూర్తులును నాయందు ప్రసన్నమగును గాక. 

శోతాది పదునాలుగు నాడులు, సుషుమ్నానాడి నాయందు 
ప్రసన్నమగును గాక. 

దశేంద్రియములును వాటికి తోడుగా ఉన్న సప్త ధాతువులును నాయందు 
ప్రసన్నమగును గాక. 

నవదశ ఓషధులును నాయందు ప్రసన్నమగును గాక. 

2) మనో జ్ఞాన కర్మేంద్రియమును (11) పంచ తన్నాత్రలు(5) పంచ 
భూతములు (ర) అను 21 జీవ తత్వములకు చెందిన మర్మములువైద్య 
శాస్త్ర ప్రసిద్ధమైనవి నాకు అనుకూలముగానుండును గాక. 


జ్వరము మొదలుగా గల 23 రోగములు నాయందు ప్రసన్నమగును 
గాక. 


అప్పరాదులు 25 మందియు నా యందు ప్రసన్నమగుదురు గాక. 
చిత్రసేనాది 27 మంది గంధర్వులు నాయందు ప్రసన్నమగుదురు గాక. 
కృత్యాది విద్యుద్దేవతలు 29 మంది నాయందు ప్రసన్నమగుదురు గాక. 


ఊర్థ్వ లోకములు 7 అధో లోకములు 7వైకుంఠ, రాధా లోక, గోలోక, 
మణిద్వీప, మహాకాలపుర,శివపుర, గణేశ లోకములను ఉపస్వర్దములు 
అను 7 అయోధ్య, మధుర, మాయ, కాళీ, కాంచీ అవంతిక, ద్వారావతి 
యను 7 భూస్వర్గములును, కైలాస, మానస, మేరు వను 8 ఈ మొత్తము 
81 నాయందు ప్రసన్నమగును గాక. 


వసువులు రిమంది,రుద్రులు 11 మంది, ఆదిత్యులు 12 మంది, అశ్వినీ 


188 తాదేపల్లి పతంజలి 


నమక చమకాలు (అర్ధ తాత్పర్య విశేషాలు) / (క 


ప్రసన్నమగుదురుగాక. 

ధర్మార్థకామమోక్షాలు అను 4 పురుషార్థాలు నాయందు ప్రసన్నమగును 
గాక. 

అష్టవిధ ప్రకృతులు నాయందు ప్రసన్నమగును గాక. 

శిక్షాది వేదాంగములు 6 ను, ధర్మ శాస్రాదులు 6ను, ఈ మొత్తము 12 

నాయందు ప్రసన్నమగును గాక. 

దూర శ్రవణ దూర దర్శన విద్య. జ్ఞానేంద్రియములకు చెందిన 

సిద్ధి విద్యలు5. కర్మేంద్రియములకు చెందిన సిద్ధివిద్యలు5. స్థాపత్య 

వేద సిద్ది1, పర్దన్య సిద్ధి1. జ్యోతిర్విద్య1. ఆయుర్విద్య1. పరోక్ష బ్రహ్మ 
విద్య1.ఈ 16 నాయందు ప్రసన్నమగును గాక. 

పంచ భూతములు సూక్ష్మ రూపముచేర్‌ స్థూలరూపముచే 5. శబ్ద్బస్పర్భాది 
విషయములు స్టూలముర్‌ సూక్ష్మము5 ఈ20 నాయందు ప్రసన్నమగును 
గాక. 

పంచ భూతములు, శబ్దస్పర్శ్మాదులుర్‌ జ్ఞాన కర్మేంద్రియములు 10 
మనోబుద్ధి చిత్త అహంకారములు4 .ఈ 24 నాయందు ప్రసన్నమగును 
ఆవు, మేక మున్నగు భేదములతో 28 విధములగు సృష్టి నాయందు 
ప్రసన్నమగునుగాక. 

దేవస ప్టివిధములు 8 స్థావర సృష్టి విధములు 6 కౌమార మానస సృష్టి 
విధములు 2 జ్ఞాన కర్మేంరియ సృష్టి విధములు 10 అహంకార సృష్టి 
విధములు 3. సత్వ రజస్తమోగుణ సృష్టి విధములు 8 ఈ 82 నాయందు 
ప్రసన్నమగును గాక. 

86 అక్షరములు గల బృహతీ ఛందస్సు నాయందు ప్రసన్నమగును 
గాక. 

40 అక్షరములు గల పంక్తి ఛందము నాయందు ప్రసన్నమగును గాక. 

44అక్షరములు గల త్రిష్టుప్‌ ఛందము నాయందు ప్రసన్నమగును గాక. 


తాడేపల్లి పతంజలి 189 


న ఖే నమక చమకాలు (అర్థ తాత్పర్య విశేషాలు) 


48 అక్షరములు గల జగతీ ఛందము నాయందు ప్రసన్నమగు గాక. 


అన్నమును, ఉత్పత్తియును, మరల మరల ఉత్పత్తియును, భోగాది 
విషయమయిన సంకల్పము లేదా యాగము నాకు కలుగుగాక! 
అన్నముయొక్క ఉత్పత్తికి కారణమయిన సూర్యుడు నాకు కలుగుగాక ! 
ఆకాశము నాకు కలుగుగాక ! ఆకాశమునందు పుట్టిన వాయువు నాకు 
కలుగుగాక ! అంతమునందు పుట్టినది నాకు కలుగుగాక ! 


అంతమున ఉండేది నాకు కలుగుగాక ! ప్రపంచములో పుట్టిన చరము, 
అచరము నాకు కలుగుగాక ! ప్రపంచము ఆత్మగా కలిగిన భగవానుడు 
నాకు కలుగుగాక వాజము మొదలైనవాటికి చైత్రము మొదలయిన 
మాసముల అర్థములు చెప్పి, అవి యన్నియూ నాకు సంతోషముగా 
కలుగుగాక అను ఇంకో సమన్వయము కూడా పెద్దలు చెప్పారు. 

ఈ అనువాకములో పేర్మొన్న సరి సంఖ్యలు భూలోక సంబంధమైనవిగా, 
బేసి సంఖ్యలు దేవలోక సంబంధమైనవిగా కొంతమంది వ్యాఖ్యానించారు... 


నమక చమకాలు పూర్తయిన పిమ్మట చదివే శాంతి పాఠం 

ఓం ఇదాదేవహూః -మనుర్‌-యజ్ఞనీః-బ అహస్పతిరుక్థామదాని శగింసిషద్‌- 
విశ్వే-దేవాః సూక్తవాచః పృథివిమాతర్మా మాహిగ్‌ంసీర్‌- మధు మనిషే 
మధుజనిషే మధువక్ష్యామి మధువదిష్యామి మధుమతీం దేవేభ్యో 
వాచముద్యాసగ్‌ం శుశ్రూషేణ్యామ్‌ మనుహేభ్యస్తం మాదేవా అవను 
శోభాయెపితరోల. నుమదన్తు 


ప్రతి పదార్థము 
ఇడా = కామధేనువు 
దేవహూః = దేవతలను ఆహ్వానించు గాక 
మనుః = మనువు 
యజనీః అ కార్యము చేయు గాక 
ల 
బృహస్పతిః = బృహస్పతి 
ఉక్టామదాని : మంత్రములు చదువు గాక 


శగ్‌ంసిషద్‌ 
విశ్వేదేవాః 


సూక్తవాచః 
పృథివిమాతః 
మామ్‌ 

మా హింసీః 


మధుమనిష్యే 
మధు జనిష్వే 


మధు వక్ష్యామి 
మధు వదిష్యామి 
మధుమతీం 
దేవేభ్యో 
వాచముద్యాసగ్‌ం 


మనుప్వ్యేభ్యః 
శుశ్రూషేణ్యామ్‌ 
తం 


అవను 


నిర్దేశిత మంత్రాలతో, మాటలతో 
అందరు దేవతలు (విశ్వేదేవతలు =], 
చక్షురాది ఇంద్రియాలు. 2. శ్రాద్ధకాలంలో 
పూజలు అందుకొనే దేవగణం. 
వసుబంధులు, క్రతుదక్షులు, 
ధురివిరోచనులు, పురూరవాద్రవులు. ) 
చక్కటి మాటల పద్ధతి చెప్పుదురు గాక ! 
ఓ భూమాత! 

నన్ను ( మాకు) 

ఆటంకములు కలిగించకు 


నేను ఎల్లప్పుడూ మంచి ఆలోచనలు 
చేయుదును, 


సత్మార్యములు పుట్టే విషయాలకు 
ప్రాధాన్యమిస్తాను 

మంచి చేయాలనుకొంటాను 
మంచిమాటలు మాట్లాడుతాను 
మంచి బుద్ధిని కలిగి ఉంటాను 


దేవతలకు ప్రీతికరమైన మాటలతో 
వస్తువులు తెచ్చి సమర్పిస్తాను. 
మనుష్యులకు (పితరులకు) 
శతతేస్తాను 

ఈ విధంగా చేసినందు వలన 
తనను(నన్ను) 

దేవతలు, 

రక్షింతురు గాక. 


తాడేపల్లి పతంజలి (191) 


నమక చమకాలు (అర్థ తాత్పర్య విశేషాలు) 


శోభాయై = నా జీవిత శోభ కొరకు 
పితరః = పితరులు 

అనుమదన్లు = అంగీకరింతురు గాక. 
తాత్పర్యము 


కామధేనువు దేవతలను ఆహ్వానించు గాక ! 

మనువు కార్యము చేయు గాక! 

బృహస్పతి మంత్రములు చదువు గాక 

అందరు దేవతలు చక్కటి మాటల పద్ధతి చెప్పుదురు గాక 

ఓ భూమాత! నాకు ఆటంకములు కలిగించకు. 

నేను ఎల్లప్పుడూ మంచి ఆలోచనలు చేయుదును. 

సత్మార్యములు పుట్టె విషయాలకు ప్రాధాన్యమిస్తాను. 

మంచి చేయాలనుకొంటాను 

మంచి మాటలు మాట్లాడుతాను 

మంచి బుద్ధిని కలిగి ఉంటాను 

దేవతలకు ప్రీతికరమైన మాటలతో వస్తువులు తెచ్చి సమర్పిస్తాను. 

మనుష్యులకు (పితరులకు) సేవ చేస్తాను. 

ఈ విధంగా చేసినందు వలన నన్ను దేవతలు రక్షింతురు గాక. 

నా జీవిత శోభను శుభాలతో పెంచుతూ పితృదేవతలు నాకు సదా 
మంచిని అంగీకరింతురు గాక. (శుభమిచ్చెదరు గాక ! అని భావము.) 

ఓం శాంతిశ్ళాంతిశ్ళాంతిః 

శివానుగ్రహముచే, బ్రహ్మశ్రీ తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రి 
వంశ్యుడు, శ్రీ తాడేపల్లి పార్వతీశ శాస్త్రి, సుశీలల మూడవ కుమారుడు 
తాడేపల్లి పతంజలి రచించిన (శ్రీ రుద్రాధ్యాయములోని నమక చమక 
టీకాతాత్పర్య విశేషములుసర్వము సంపూర్ణము. 

యదక్షర పద ్రష్టం మాత్రహీనం తు యద్శ్భవేత్‌ 

తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే 


నమక చమకాలు(అర్ధ తాత్పర్య విశేషాలు) 


నమక చమకాలు: (అర్థ తాత్పర్య విశేషాలు) 


అనుబంధం 1. (రుద్రాభిషేక విధి) 


ఓం నమశ్శివాయ _ శ్రీశివాయ గురవే నమః 


(సూచన :- ముందుగా ఆచమన సంకల్పాదులను, కలశ , గణాధిపతి 
పూజను చేయవలయును . ఆపిమ్మట పంచాంగరు[ద్ర ధ్యానము 
గావించవలయును. ఆపై “అస్య్రీ రుద్రస్య ప్రశ్నస్య ...... నుండి ఆరంభించి 
అఘున్యాసమును చేసి రుద్రదేవుని ధ్యానింప వలయును. 


నమకములోని 11 అనువాకములను పూర్తిగా చెప్పి చమకములోని మొదటి 
అనువాకమును ఒక్కటి చెప్పవలయును. ఈ విధముగా 11 పర్యాయములు 
నమకమునకు ఒకొక్క చమక అనువాకము చొప్పున 11 పదకొండింటిని 
జోడించి చెప్పుచూ అభిషేకించవలెను. ప్రతిసారి క్రింది విధముగా వారపూజ 
- తర్పణము- రుద్రగాయత్రి జపము చేసి ఒక్కొక్క వారాభిషేకమును 
ఈశ్వరునకు సమర్పించి , తదుపరి వారాభిషేకమును సంకల్పింపవలెను. 
ఈ ప్రకారంగా పదకొండుమార్లు వారాభిషేకమును పూర్తి చేసిన దానిని “ 
ఏకాదశ రుద్రాభిషేకము “ అని అందురు.) 


అథ రుద్రాభిషేక విధి : 
1. అథ రుద్ర ధ్యానమ్‌ 


శో కైలాసే కమనీయ రత్నఖచితే కల్పద్రుమమూలే స్థి సితం 
కర్పూరస్ఫటికేందు సుందరతనుం కాత్యాయనీ గే సవితం 
గంగాతుంగ తరంగ రంజిత జటాభారం కృపాసాగరం 
కంఠాలంకృత శేషభూషణమముం మృత్యుంజయం భావయే ॥ 


ధ్యానం సమర్పయామి 


తాదేస 


39 
es 


తంజలి (193) 


' , నమక చమకాలు(అర్ధ తాత్పర్య విశేషాలు) 


(స్ట f=] |] అథ ఆత్మని దేవతా స్థాపయేత్‌ 
Say అంగ ప్రత్యంగములలో ఆయాయా దేవతలను ప్రతిష్టించుకోవాలి. 
ప్రజననే (బ్రహ్మో తిష్టతు | పాదయోర్విషుస్తిష్టతు । హస్తయోర్డరి స్పిష్టతు । 
బాహ్వోరి న స్పిష్టతు | జఠరే అగ్ని స్పిష్టతు | హృదయే శివ స్తిష్టతు । కట్టే 
వసవ స్తిష్టన్తు | వక్రే సరస్వతీ స్తిష్టతు | నాసికయో ర్వాయు స్తిష్టతు । 
నయనయో శ్చన్లాదిత్యాౌ తిష్టేతామ్‌ | కర్ణయో రశ్వినౌ తిష్టేతామ్‌ | లలాటే 
రుద్రా స్తిష్టన్తు | మూర్భ్యాదిత్యా స్తిష్టను । శిరసి మహాదేవ స్తిష్టతు | పృష్టే 
పినాకీ తిష్టతు । పురతః శూలీ తిష్టతు । పార్వయో శృివాశంకరౌ తిష్టేతామ్‌ 
। సర్వతో వాయు స్తిష్టతు | తతో బహిస్సర్వతో9_గ్నిర్‌ జ్వాలామాలా పరివృత 
స్తిష్టతు । సర్వేష్వంగేషు సర్వా దేవతా యధాస్థానం తిష్టన్తు । మాం రక్షన్లు 
యజమానగం రక్షన్లు॥ 
శి. ఆవాహనమ్‌ 

ఆరాధితో మనుష్వై స్వం - సిద్ధెర్దేవాసురాదిభిః 

ఆరాధయామి భక్తా త్వాం - మాం గృహాణ మహేశ్వర I 
ఈశానమావహయామి 
4. ప్రార్ధనమ్‌ 

శంకరస్య చరితం కథామృతం - చన్దశేఖర గుణాను కీర్తనమ్‌ । 

నీలకణ్ధ ! తవ పాదసేవనం - సంభవన్తు మమ జన్మజన్నని ॥ 

స్వామిన్‌ సర్వజగన్నాథ - యావత్పూజా౭_ వసానకమ్‌ 

తావ త్వం ప్రీతిభావేన - లింగేల_స్మిన్‌ సన్నిధిం కురు ॥ 
శీ భవానీ శంకరాభ్యాం నమః ఇతి ప్రార్థన నమస్మారాన్‌ సమర్పయామి. 
ర్‌. ఆసనమ్‌ 

త్రయంబకం యజామహే సుగన్గిం పుష్టివర్ధనమ్‌ | 

ఉర్వారుకమివ బన్గ్ధనాన్మృత్యో ర్ముక్షీయ మా౭_మృతాత్‌ ॥ 
శ్రీ భవానీ శంకరాభ్యాం నమః రత్న సింహాసనం సమర్పయామి. 
6. పాద్యం 

సద్యోజాతం ప్రపద్యామి సద్యోజాతాయ వై నమో నమః 

శీ భవానీ శంకరాభ్యాం నమః పాద్యం సమర్పయామి 


(194) తాడేసల్లి పతంజలి 


10. 


11. 


12. 


13. 


14. 


15. 


అర్థం 


ఆచమనీయమం 
భవోదృవాయనమః 


(శ్రీ భవానీ శంకరాభ్యాం నమః 


స్నానం 


వామదేవాయ నమః 


(శ్రీ భవానీ శంకరాభ్యాం నమః 


వస్త్రం 
జ్యేష్టాయ నమః 


(శీ భవానీ శంకరాభ్యాం నమః 


ఉపవీతం 
శ్రెష్టాయ నమః 


(శ్రీ భవానీ శంకరాభ్యాం నమః 


ఆభరణం 
రుద్రాయ నమః 


(శీ భవానీ శంకరాభ్యాం నమః 


గన్ధమ్‌ 
కాలాయ నమః 


(శీ భవానీ శంకరాభ్యాం నమః 


అక్షతలు 
కలవికరణాయ నమః 


(శీ భవానీ శంకరాభ్యాం నమః 


పుష్పములు 
బలవికరణాయ నమః 


(శీ భవానీ శంకరాభ్యాం నమః 


నమక చమకాలు (అర్థ తాత్పర్య విశేషాలు) 


భవే భవే నాతి భవే భవస్వమామ్‌ । 
(శీ భవానీ శంకరాభ్యాం నమః 


అర్థ్యం సమర్పయామి. 


ఆచమనీయం సమర్పయామి. 


స్నానం సమర్పయామి. 


వస్త్రం సమర్పయామి. 


ఉపవీతం సమర్పయామి. 


ఆభరణాని సమర్పయామి. 


గన్దమ్‌ సమర్పయామి. 
[af 


అక్షతాన్‌ సమర్పయామి. 


పుష్పాణి సమర్పయామి. 


17. 


18. 


19. 


20. 


21. 


వ] నమక చమకాలు(అర్థ తాత్పర్య విశేషాలు) 


ధూపం 

బలాయ నమః 

శీ భవానీ శంకరాభ్యాం నమః ధూపం సమర్పయామి. 
దీపం 

బల(ప్రమధనాయ నమః 

శ భవానీ శంకరాభ్యాం నమః దీపం సమర్పయామి. 
నైవేద్యమ్‌ 

సర్వభూతదమనాయ నమః 

శ భవానీ శంకరాభ్యాం నమః నైవేద్యం సమర్పయామి. 
తామూలమ్‌ 

మనోన్మనాయ నమః 

శీ భవానీ శంకరాభ్యాం నమః తాంబూలమ్‌ సమర్పయామి. 


ఉత్తర నీరాజనమ్‌ 

అఘోరేభ్యో౭ థఘోరేభ్యో ఘోరఘోరతరేభ్యః । 

సర్వేభ్య స్సర్వ శర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్యః | 

(శీ భవానీ శంకరాభ్యాం నమః ఉత్తర నీరాజనం సమర్పయామి. 
మన్రపుష్పం 

తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి।తన్నోరుద్రః 


ప్రచోదయాత్‌ ॥ 


22, 


239, 


శ భవానీ శంకరాభ్యాం నమః మన్రపుష్పం సమర్పయామి. 
ప్రదక్షిణ నమస్కారం 

ఈశానస్సర్వవిద్యానామీ శ్వరస్సర్వభూతానాం 
బ్రహ్మాధిపతిర్పహ్మణోల_ ధిపతి ర్రహ్మా శివో మే అస్తు సదాశివోమ్‌ ॥ 
(శీ భవానీ శంకరాభ్యాం నమః ప్రదక్షిణ నమస్మారాన్‌ సమర్పయామి. 


భవ మొదలగు కినామములతో జిల్లేడు మొదలగు 8 పుష్పములతో 


పూజ తర్పణం (24) 


లంజ లు లట 


00 No 


00 ఎ రా ల|ంయ[యమ ల గరి [౫ 


. భవాయదేవాయ నమః 

. శర్వాయదేవాయ నమః 
ఈశానాయదేవాయ నమః 
. పశుపతయేదేవాయ నమః 
. రుద్రాయదేవాయ నమః 

. ఉగ్రాయదేవాయ నమః 

. భీమాయదేవాయ నమః 

. మహతేదేవాయ నమః 

: భవస్యదేవస్య పత్ష్యై నమః 

3 శర్వస్యదేవస్య పత్స్యై నమః 
ఈశానస్యదేవస్య పత్ష్యై నమః 
. పశుపతేర్దేవస్య పత్త్యై నమః 
రుద్రస్యదేవస్య పత్ష్యై నమః 
| ఉగ్రస్యదేవస్య పత్ష్యై నమః 
. భీమస్యదేవస్య పత్ష్యై నమః 
మహతోదేవస్య పత్ష్యై నమః 


॥ ఇతి అష్టపుప్పై పూజాం సమర్పయామి ॥ 


24. తర్పణమ్‌ 
అథ తర్పణమ్‌ 


Lk 
. శర్వందేవం తర్పయామి । 
. ఈశానందేవం తర్పయామి । 
. పశుపతిందేవం తర్పయామి । 
. రుద్రందేవం తర్పయామి । 
. ఉగ్రందేవం తర్పయామి । 
. భీమందేవం తర్పయామి । 
. మహాంతందేవం తర్పయామి । 


0 ఇ 6 01 తు WOM 


భవందేవం తర్పయామి । 


తాడేసల్లి ప 


నమక చమకాలు (అర్థ తాత్పర్య విశేషాలు) 


- అర్మపుష్పం సమర్పయామి । 

- చంపకపుష్పం సమర్పయామి । 

- పున్నాగపుష్పం సమర్పయామి । 
- నంద్యావర్తపుష్పం సమర్పయామి 
- పాటలపుష్పం సమర్పయామి । 

- బృహతీపుష్పం సమర్పయామి । 

- కరవీరపుష్పం సమర్పయామి । 

ఆ ద్రోణపుష్పం సమర్పయామి । 

- అర్మపుష్పం సమర్పయామి । 

- చంపకపుష్పం సమర్పయామి । 

- పున్నాగపుష్పం సమర్పయామి । 
- నంద్యావర్తపుష్పం సమర్పయామి । 
- పాటలపుష్పం సమర్పయామి । 

- బృహతీపుష్పం సమర్పయామి । 

- కరవీరపుష్పం సమర్పయామి । 

- ద్రోణపుష్పం సమర్పయామి । 


భవస్యదేవస్యపత్నీం తర్పయామి । 
. శర్వస్యదేవస్యపత్నీం తర్పయామి । 


షి! 


క్ష? 


(స నమక చమకాలు(అర్థ తాత్సర్య విశేషాలు) 


్ట ఈశానస్యదెవస్యపత్నీం తర్పయామి । 
శ పశుపతేర్దేదేవస్యపల్నీం తర్పయామి । 
| రుద్రస్యదేవస్యపత్నీం తర్పయామి । 

స్ట ఉగ్రస్యదేవస్యపత్నీం తర్పయామి । 

: భీమస్యదేవస్యపత్నీం తర్పయామి । 

3 మహతోదేవస్యపత్నీం తర్పయామి । 


0 ANA రాల n> Ww 


1 ఇతి తర్పయిత్వా I 


25. రుద్రగాయత్రీ మంత్ర జపం 

ఓం తత్పురుషాయ విద్మహే ।; మహాదేవాయ ధీమహి । తన్నో రుద్రః 
ప్రచోదయాత్‌ ॥ 

పై మంత్ర జపం శక్తికొలది 11 మార్లకన్నా తక్కువ కాకుండా జపించాలి. 


26. అథ ఆశాసనమ్‌ (ఉపాసకుడు రుద్రునితో తన కోరికలను 
చెప్పుకొనుట.) 


ఆశాస్తేత యం యజమానో£_ సౌ । ఆయురాశాస్తే । సుప్రజాస్వమాశాస్తే 
సజాతవనస్యా మాశాస్తే, ఉత్తరాం దేవయజ్యా మాశాస్తే భూయో హవిష్మ్యరణ 
మాశాస్తే! దివ్యం ధామా9_9 శాస్తే । విశ్వం ప్రియ మాశాస్తే యదనేన 
హవిషా9_9_శాస్తే! త దశ్యాత్తదృద్దాత్‌ । త దస్కై దేవా రాసన్నామ్‌ | త 
దగ్నిర్దేవో దేవేభ్యో వనతే | వయ మగ్నేర్మానుషాః | ఇష్టం చ వీతం చ । 
ఉభే చనో ద్వావాప్పథివీ అగంహస స్పాతామ్‌। ఇహ గతి ర్వామ స్వేదం 
చ। నమో దేవేభ్యః I 

27. నిర్మాల్య విసర్ణనమ్‌ 

ఓం భూర్భువస్సువః చండీశ్వరాయ నమః ఇతి ఉత్తరతో నిర్మాల్యం విసృజ్య 
పునః నూతన బిల్వదళాని ధారయేత్‌ ॥ 

28. అథ పంచామృత స్నాన విధి: 

అనేన ఆముక - వారాభిషేకేన భగవాన్‌ సర్వదేవాత్మకః శ్రీ భవానీ శంకర 
స్సుప్రీత స్సుప్రసన్నో వరదో భవతు ॥ 


(198) తాడేసల్లి పతంజలి 


నమక చమకాలు(అర్ధ తాత్పర్య విశేషాలు) 


అనంతరం పూర్వోక్త ఏవంగుణ విశేషణ విశిష్టాయాం శుభతిథా | 
శ్రీ భవానీ శంకర దేవతా ముద్దిశ్య - శ్రీ భవానీ శంకర దేవతా వష 
ప్రథమ వారాభిషేకానంతరం ఆముక - వారాభిషేకమహం కరిపే 


(అన్యోన్య సహాయేన ఆముక - వారాభిషేకం కరిష్యామః 11) 
అథ పంచామృతన్నాన విధిః 
1. (పాలు) 
ఓం ఆప్యాయస్వ సమేతు తే విశ్వతః సోమ వృష్టీయం | 
భవా వాజస్య సంగథే 1 తి క్రీరేణ స్నపయామి ॥ 
2. (పెరుగు) 
ఓం ద్రధిక్రాన్లో అకారిషం జిష్టోరశ్వస్య వాజినః । 
సురభినో ముఖాకరత్రణ ఆయూగ్‌ంషి తారిషక్‌ ॥ 
ఇతి ధధ్నా స్నపయామి ॥ 
3. (నెయ్యి) 
ఓం శుక్రమసి జ్యోతిరసి తేజో సి దేవో వః సవితోత్సునా 
త్వచ్చి ద్రేణ పవిత్రేణ వసోః సూర్యస్య రళ్ళిభిః ॥ 
ఇతి ఆజ్యేన స్నపయామి ॥ 
4. (తేనె) 
ఓం మధ్గువాతా బుతాయతే మధుక్షరంతి సింధవః । మాద్వీర్నస్సత్వోషదీ। 
మర్దు నక్తముతోషసి మధుమత్చార్థీవగ్‌ం రజః మధ్దు ద్యౌ రస్తు నః పితా | 
మధుమాం నో వనస్సతిర్మధుమాగ్‌ం అస్తు సూర్యః మాధ్సీర్లానో భవంతు నః ॥ 
ఇతి మధునా స్నపయామి ॥ 
5. (చక్కెర) 
ఓం స్వాదుః పవనస్వ ధ్రివ్యాయజన్ననే స్వాదురింద్రాయ స్తుహవేత్తునామ్నే । 
స్వాదుర్మిత్రాయ వరుణాయ వాయపే బృహస్పతయే మధుమాగ్‌ం అదొభ్యః ॥ 
| ఇతి శర్మరేణ స్నపయామి ॥ 


తాడేసల్లి పతంజలి (199) 


౫ నమక చమకాలు(అర్థ తాత్పర్య విశేషాలు) 


(16. (కొబ్బరినీళ్ళు 
యాః ఫలినీర్యా అఫ్రలా అప్పుష్పె యాశ్చప్తుప్పిటిః | 
బృహస్పతి ప్రసూతా స్తానో ముజ్బు న్వగ్‌ంహసః I 

ఇతి నారికేళ ఫలోదకేన స్నపయామి ॥ 
పంచామృత స్నానానంతరం “ఓం ఆపోహిత్చేతి... : శుద్దోదక స్నానం 
సమర్పయామి ॥ అనంతరం గంధోదకాద్యై ౩ స్నాపయిప్వే I 
1. అథగంధోదకమ్‌ : 
అప్పరస్సు యోగంధో గంద్లర్వేషు చ చ యదధ్యశః | 
దైవో యో మానుషో గంధస్సమా గంధస్సురభిర్దుతామ్‌ I 

1 ఇతి గంధోదకస్నాన సమర్పయామి ॥ 
2. అథ పుష్పోదకమ్‌ : 
యో౬పాం పుష్టం వేద్య పుష్పవాన్‌ ప్రజావాన్‌ పశ్రుమాన్‌ భవతి 
చంద్రమావా అపాం పుష్పం | పుష్పవాన్‌ ప్రజావాన్‌ పశుమాన్‌ భవతి | 
య ఏవం వేద Y 

॥ ఇతి పుష్పోదకస్నానం సమర్పయామి ॥ 
8. అథ ఫలోదకమ్‌ : 
యాః ఫలినీర్యా అఫ్రలా అప్పుష్పా యాశ్చపుప్పిజీః | 
బృహస్పతి ప్రసూతా స్తానో ముఇ్బన్వగ్‌ంహసః I 

॥ ఇతి ఫలోదకస్నానం సమర్పయామి ॥ 
4. అథ అక్షతోదకమ్‌ : 
ఆయనేతే పరాయణే దూర్వారోహన్తు పుప్పిబీః | 
హ్రదాశ్చ పుండరీకాణి సముద్రస్య గృహా ఇమే ॥ 

॥ ఇతి అక్షతోదకస్నానం సమర్పయామి ॥ 
ర. అథ సువర్గోదకమ్‌ : 

తథ్సువర్ణగ్‌ం హిరణ్యమభవత్‌ । 
యథ్సువర్ణగ్‌ం హిరణ్యం దదాతి I 

॥ ఇతి సువర్ణోదకస్నానం సమర్పయామి ॥ 

(200) తాదేసల్లి పతంజలి 


mn 


నమక చమకాలు(అర్ధ తాత్పర్య విశేషాలు) 


6. అథ బిల్వోదకమ్‌ : 
మానో మహాంతముతమానో అర్భకం మాన ఉక్షంత ముతమాన ఉక్షితమ్‌ । 
మానో వధీః పితరం మోతమాతరం ప్రియామానస్తనువో రుద్రరీరిషః ॥ 
॥ ఇతి బిల్వోదకస్నానం సమర్పయామి I 
7. అథ భస్మోదకమ్‌ : 
మానస్తోకే తనయే మాన ఆయుషి మానో గోషుమానో అశ్వేషురీరిషః । 
వీరాన్మానో రుద్రభామితోవధీర్షనిష్మంతో నమసా విధేమతే ॥ 
॥ ఇతి భస్మోదకస్నానం సమర్పయామి ॥ 
8. అథ దూర్వోదకమ్‌ : 
కాండా త్మాండా త్రరోహంతీ పరుషః పరి | 
ఏవానో దూర్వే ప్రతను సహట్రేణ శతేన చ ॥ 
॥ ఇతి దూర్వోదకస్సానం సమర్పయామి ॥ 
9. అథ రుద్రాక్షోదకమ్‌: 
త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనమ్‌ । 
ఉర్వారుక మివబంధనాన్మృత్యోర్ముక్షీయ మామృతాత్‌ ॥ 
॥ ఇతరుద్రాక్షోదక స్నానం సమర్పయామి ॥ 
10. అథ ఇక్షురసమ్‌ : 
నం త్వా స్వాదునా | తీవ్రాం త్రీవ్రేణ | 
అమృతామమృతేన మధుమత్రీం మధుమతా Il 
॥ ఇతి ఇక్షురసస్నానం సమర్పయామి ॥ 
11. అథ నవరత్నోదకమ్‌ : 
సహిరత్నానిదాశుషే । సువాతీ సవితా భగః । 
తం భాగం చిత్రమీమహే ॥ 
ఇతి నవరత్నోదకస్నానం సమర్పయామి ॥ 


తాడేసల్లి పతంజలి (201) 


0 నమక చమకాలు(అర్థ తాత్పర్య విశేషాలు) 


iE ff | 12. అథ ద్రాక్షరసోదకమ్‌ : 
iS న సద్యోజాతం ప్రపద్యామి సద్యోజాాతాయవై నమో నమః । 
“భవే భవే నాతి భవే భవస్వ మాం । భవోద్భృవాయ నమః ॥ 
1 ఇతి ద్రాక్షరసస్నానం సమర్పయామి ॥ 

13. అథ ఖర్జూరఫలరసోదకమ్‌ : 
వామదేవాయ నమో జ్యేష్ణాయ నమత్ర్రేష్థాయ నమో రుద్రాయ నమః కాలాయ 
నమః కలవికరణాయ నమో బలవికరణాయ నమో బలేయ నమో 
బలప్రమథనాయ నమస్సర్వ భూతదమనాయ నమో మనోన్మనాయ నమః ॥ 

॥ ఇతి ఖర్జూరఫలస్నానం సమర్పయామి ॥ 
14. అథ కస్తూరీసలిలమ్‌ : 
అఘోరేభ్యో౭_ధ్రఘోరేభ్యో ఘోర ఘోర తరేభ్యః । 
సర్వీభ్య స్పర్వ శక్వీభ్యో నమస్తే అస్తు రు ద్రరూపేభ్యః ॥ 

i ఇతి కస్తూరీ సలిలస్నానం సమర్పయామి ॥ 
15. అథ జంబూఫలరసమ్‌ : 
తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి । 
తన్నో రుద్రః ప్రచోదయాత్‌ ॥ 
॥ ఇతి జంబూఫలరసస్నానం సమర్పయామి ॥ 
16. అథ ఆమరసమ్‌ : 
ఈశాన స్సర్వ విద్యానామీశ్వరస్సర్వభూతానాం 
బ్రహ్మా౭ ధీపత్తి ర్రహ్మణో౬ ధీపతిర్‌ బ్రహ్మా శివో మే అస్తు సదా శివోమ్‌ ॥ 
| ఇతి ఆమరసస్నానం సమర్పయామి ॥ 

17. అథ హరిద్రోదకమ్‌ : 
అదితిర్దేవా గంధర్వా మనుష్యాః ప్రితరోసుర్తాస్తేషాగ్‌ం సర్వభూతానాం 


(202) తాడేసల్లి పతంజలి 


మాతామేదినీ మహతామహీ సావిత్రీ గాయత్రీ జగత్యుర్వీ పృథ్వీ |. 
విశ్వాభూతా కతమా కాయసా స్రక్యేత్యమృతేలి వసిష్టః ॥ 


18. అథ మలాపకర్షణ స్నానమ్‌ : 

హిష్టా మయ్హోభువస్తాన ఊర్జే దధాతన వే హేరణాయ చక్షసే 
యో వ శృివతమోర స సః | తస్య తా హన 
ఉశతీరీవ మాతరః | తస్మా అరం గమామ వః । 
యస్యక్షయాయ జిన్వథ జనత త కల 
ఓం ॥ శం చ మే మయశ్చ మే ప్రియం చ మే౭.నుకామశ్చ మే కామశ్చ మే సౌమనసశ్చ 
మే భద్రం చ మే శ్రేయశ్చ మే వస్యశ్చ మే యశశ్చ మే భగశ్చ మే ద్రవిణం చ మే యన్హా 
చమే ధర్హాచ మే క్షేమశ్చ మే ధృతీశ్చ మే విశ్వం చ మే మహశ్చ మే సంవిచ్చ మే 
జ్ఞాత్రం చ మే సూశ్చమే ప్రసూశ్చమే సీరం చ మే లయశ్చ మ బుతం చ మేఒమృతం 
చ మే యక్ష్మం చ మేఒనామయశ్చ మే జీవాతుశ్చ మే దీర్చాయుత్వం చ మేఒనమిత్రం 
చమే౭భయం చ మే సుగం చ మే శయనం చ మే సూషా చ మే సుదినం చ మే ॥ 

ఓం శాంతి శాంతి శ్ఞాంతీః 
ఇతి మలావకర్షణ స్నానం సమర్పయామి ॥ 

29. అథ గ్రీరుద్రనమక లఘున్యాసశ్చ 


॥ ఓం శ్రీశివాయగురవే నమః ॥ 


> నమక చమకాలు(అర్థ తాత్పర్య విశేషాలు) 


అథ శ్రీరుద్రనమకమ్‌ 


అస్యశ్రీరు[ద్రస్యప్రశ్నస్య ; అఘోరబుషిః | అనుష్టుపందః । 
సంకర్షణమూర్తి స్వరూపోయో9._ సావాదిత్యః పరమపురుషః స ఏష రుద్రో 
దేవతా | అగ్ని క్రతుచరమేష్టకా యాగ్‌ం శతరుద్రీయే జపే (అభిషేక) 


వినియోగః ॥ 


సకలస్య శ్రీరుద్రాధ్యాయస్య | శ్రీరుద్రోదేవతా । ఏకాగాయత్రీచ్చందః 
తిస్రోల_ నుష్టభః | తిసప్రుపజ్మృయః | సప్తానుష్టుభః | ద్వేజగత్యౌ | 
శ్రీభవానీశంకర దేవతా ప్రీత్యర్థే శతరుద్రీయే జపే (అభిషేకే) వినియోగః ॥ 


నమశ్ళంభవే చ 
మయోభవే చ 
నమశ్శంకరాయ చ 
మయస్మరాయ చ 
నమళ్ళివాయ చ 
నమళ్శివతరాయ చ 
నమః । 


నమశ్శంభవే చ 
మయోభవే చ 
నమశ్శంకరాయ చ 
మయస్మరాయ చ 
నమశ్శివాయ చ 
నమశ్శివతరాయ చ 


అగ్నిహో త్రాత్మనే 
దర్శపూర్ణ మాసాత్మనే 
చాతుర్మాస్యాత్మనే 


నిరూఢపశుబంధాత్మనే 


జ్యోతిష్టోమాత్మనే 
సర్వక్రత్వాత్మనే 


అగ్నిహోత్రాత్మనే 
దర్శపూర్ణ మాసాత్మనే 
చాతుర్మాస్యాత్మనే 


నిరూఢపశుబంధాత్మనే 


జ్యోతిష్టోమాత్మనే 
సర్వక్రత్వాత్మనే 


అంగుష్టాభ్యాం నమః । 
తర్జనీభ్యాం నమః । 
మధ్యమాభ్యాం నమః । 
అనామికాభ్యాం నమః । 
కనిష్టికాభ్యాం నమః । 
కరతలకరపృష్టాభ్యాం 


హృదయాయ నమః । 
శిరసే స్వాహా | 
శిఖాయై వషట్‌ । 
కవచాయహుం । 
నేత్రత్రయాయ వౌషట్‌ । 
అస్త్రాయ ఫట్‌ ॥ 


భూర్భువస్సువరోమితి దిగ్బంధః I 


నమక చమకాలు(అర్ధ తాత్పర్య విశేషాలు) 


ధ్యానమ్‌ 
ఆపాతాళనభఃస్థలా న్రభువన బ్రహ్మాండ మావిస్ఫురత్‌ 
జ్యోతిః స్ఫాటికలింగ మౌళివిలసత్స్ఫూర్ణేందు వాన్తామృతైః | 
అస్తోకాఫ్లతమేకమీశ మనిశం రుద్రానువాకాన్‌ జపన్‌ 
ధ్యాయేదీప్సితసిద్ధయే ధ్రువపదం విప్రో భిషించే చ్చివమ్‌ ॥ ౧ 
బ్రహ్మాండవ్యాప్తదేహాః భసితహిమరుచా భాసమానా భుజంగైః 
కంఠే కాలాః కపర్ణాఃకలితశశికలా శృండకోదబ్ద హస్తాః । 
త్యక్షా రుద్రాక్షమాలాసలలితవపుషాః శ్చాంభవా మూర్తిభేదాః 
రుద్రథ్శీరుద్రసూక్త ప్రకటితవిభవా నః ప్రయచ్చంతు సౌఖ్యమ్‌ ॥ ౨ 
ఓం నమోభగవతే రుద్రాయ 
అథ ప్రథమో౭_నువాకః 

ఓమ్‌ ॥ నం ॥ నమస్తే రుద్ర మన్యవ ఉతోత ఇషవే నమః । నమస్తే 
అస్తు ధన్వనే బాహుభ్యాముత తే నమః | యా త ఇషుళ్ళివతమాశివం 
బభూవీ తే ధనుః శివాశరవ్యాయా తవ త యా నో రుద్ర మృడయ। యా 
తే రుద్ర శివా తనూరఘోరా౭_పాపకాశినీ | తయా న స్తనువా శంత 
మయా గిరీశన్తాభి చాకశీహి । యామిషుం గిరిశన్త హస్తే ॥ (1) భిభర్యస్తేవే 
। శివాం గీరిత్ర తాం కురు మా హిగ్‌ంసీః పురుషం జగక్‌ | శివేనవచసా 
త్వా గిరితాచ్చా వదామసి । యథానస్సర్యమిజ్ఞగద యక్ష్మగ్‌ంస్తుమనాఅసత్‌ 
| అధ్యవోచదధి వ్ర వక్తా ప్రథమో దైవ్యోఖిషక్‌ | అహీగ్‌శ్చ సర్వాషమృయ్షన్హు 
ర్వాశ్చయాతు ధాన్యః | అసౌ యస్తామో అరుణ ఉత బభ్రుస్సు మబ్దలః । 
యే చ్రేమాగ్‌ం రుద్రా అభితో దిక్షు (2) _ (్రితాస్సహస్రశోఒవై షాగ్‌ం 
హేడ ఈమహే | అసౌ యోఒవసర్పతి నీలగ్రీవో విలోహితః । ఉతైనం 
గోపా అదృశన్న దృశన్ను దహార్యః | ఉతైనంవిశ్వా భూతానిస దృష్టో 
మృడయాతి నః | నమో అస్తు నీలీగ్రవాయ సహస్రాక్షాయ మీఢుషే | 


' , నమక చమకాలు(అర్ధ తాత్పర్య విశేషాలు) 


అథోయే అన్య నత్వానో౬వాం తేబ్యోఒకరం నమః ॥ 


ప్రముజ్బధన్వనస్వముభయో రార్నియోర్వామ్‌ | యాశ్చతే హస్త ఇషవః ॥1 
(8) పరా తా భగవో వప | అవతత్యధను స్వగ్‌ం సహస్రాక్ష శతీషధే | 
నిశీర్యశల్యానాం ముఖాశివో సస్సుమనా భవ । విజ్యం ధనుః కపర్దినో 
విశల్యో బాణవాగ్‌ం ఉత । అనేశన్న స్యేషవ అభురస్య నిషబ్లధిః ress 
హేతిర్మీథువ్ణమ వాస్తే బభూవీ తే ధనుః | తయా౭స్మాన్‌ 
విశ్వతస్వమయక్ష్మయాపరిబ్బుజ | నమస్తే అస్వాయుధాయా౭_.నా తతాయ 
ధృష్ణవే I ఉభాభ్యాముత తే తమో బాహుభ్యాం తవ ధన్వనే I పరి తే 
ధన్వేనో హేతిర్రస్మాన్నణక్తు విశ్వతః | అధోయ ఉపుధిస్తపాజ ఒరే అస్మన్ని 
ధేహితమ్‌ 1 (4) non 

నమస్తే అస్తు భగవన్విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ 
త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ 
మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మవా దేవాయ నమః ॥ 

నమో హిరణ్యబాహవే సేనాన్యే దిశాం చ పతయే నమోనమో వృక్షేభ్యో 
హరీకేశేభ్యః పశ్తూనాంపతయే నమో నమస్సస్పిజ్ఞారాయ త్విషీమతే పథీనాం 
పతయే నమో నమో బభ్లుశాయ వివ్యాధినే౭.న్నానాం పతయే నమో నమో 
హరీకేశాయోపవీతినే పుష్టా నాం పతయే నమో నమో భవస్య హేత్యై జగతాం 
పతయే నమో నమో రుద్రాయాత తావినే క్షేత్రాణాం పతయే నమో నమస్సూ 
తాయాహాన్యాయ వనానాం పతయే నమో నమః ॥ (5) రోహితాయ 
స్థపతయే వృక్షాణాం పతయే నమో నమో మన్రిణే వాణి జాయ కక్షాణాం 
పతయే నమో నమో భువన్తయే వారివస్కృతాయౌషధీన్తాం పతయే నమో 
నమఉచ్చెర్లోషాయాక్రన్హయతే పత్తీనాం పతయే నమో నమః కృత్నవీతాయే 
ధావతే సత్వనాం పతయే జట్‌ (6) n> 


(206) తాడేసల్లి పతంజలి 


నమక చమకాలు(అర్ధ తాత్పర్య విశేషాలు) 


నమస్సహమానాయనివ్యాధిన ఆవ్యాధినీ నాంపతయేనమో నమః 
కకుబభాయ నిషజ్లిణే సే స్తేనానాం పతయే నమోనమో నిషజ్లిణఇషుధిమతే 
తస్మరాణాంపతయే నమో నమో వజ్బతే పరివళ్బతే స్తాయూనాం పతయే 
నవ్లా నమో నిచేరవే వరిచరాయారణ్యానాం వతయే 
నమోనమస్సృకా విభ్యోజిమాగ్‌ం సద్బ్యోముష్టతాం పతయే నమో 
నమో౭సిమద్యోో నక్తం చరద్భ్వః ప్రకృన్నానాం పతయే నమోనమ ఉష్టీషిణీ 
గిరిచరాయకులుజ్బానాం పతయే నమో నమః ॥ (7) 
ఇషుమద్బోో ధన్వావిభ్యశ్చవో నమో నమ ఆతన్వానేభ్యః ప్రతిదధానే 
భ్యశ్చవో నమో నమ అయవ్చీద్యో విస్భజడ్య్యశ్చవో నమో నమో౭ స్యేద్యో 
విధ్యద్యశ్చవో నమో నమ ఆసీనే భ్యశృయానేభ్యశ్చవో నమోనమస్యసద్భ్యో 
జాగ్రద్యశ్చవో నమో నమృస్తిస్టద్యో ధాపీద్యుశ్చ వ్లో నమో నమస్ఫభా/ 
భ్యస్పభాపీతిభ్యశ్చవో నమో నమో అశ్వేభ్యో=_ శ్వపతిభ్యశ్చవో నమః ॥(8) 
| | 11911 
నమ ఆవ్యాధినీభ్యో వివిధ్యన్తీభ్యశ్చవో నమో నమ ఉగణాభ్యస్పృగ్‌ం 
హతీభ్యశ్చవో నమో నమో గృత్చేభోగ్భత్సపతిభ్యశ్చవో నమోనమో 
వ్రారెభ్యోవాత పతిభ్యశ్చ వో నమో నమో గ్రజేభ్యోగ్రపేతిభ్యళ్ళ వో నమో 
నమో విరూపేభ్యో విశ్వరూపేభ్యశ్చ వో నమో నమోమహద్ద్భ్యః క్షుల్లకేభ్యశ్చ 
వో నమో నమోరథిభ్యో౬ రథేభ్యళ్చ వో నమో నమో రథేభ్యః 1" (9) 
రథపతిభ్యశ్చవో నమో నమస్సేనాభ్య స్సేనా నిభ్యశ్చ వో నమో నమః 
క్షతృభ్యస్సంగ్ర హీతృభ్యశ్చవో నమో నమస్తక్షభ్యోరథకా రేభ్యశ్చవో నమో 
నమః కులొలేభ్యకర్మాకీభ్యశ్చవో నమోనమః పుజ్ఞిప్టేభ్యోనిషాదేభ్యశ్చవో 
నవానమ ఇషుకృద్భ్యో ధన్వకృద్భ్యశ్చవో నవ్వా నమో 


తాడేసల్లి పతంజలి (207) 


' , నమక చమకాలు(అర్ధ తాత్పర్య విశేషాలు) 


బీ] మృగయుభ్యశ్యనిభ్యశ్చవో నమోనమశ్వభ్యశ్వ పతిభ్యశ్చవోనమః ॥(10) 
III 


నమో భవాయ చ ర్లుద్రాయ చ నమశ్శర్వాయ చ పశుపతయే చ 
నమో నీలగ్రీవాయ చ శితికణ్ణియ చ నమః కప్రర్దినేచవ్యప్తకేశాయ చ 
నమస్సహస్రాక్షాయ చ శతధన్వనే చ నమో గిరిశాయ చ శిపివిష్టాయ చ 
నమో మ్లీఢుష్ట మాయ చేషుమతే చ నమో హ్రస్వాయ చ వామనాయ చ 
నమో బృహతే చ వర్‌షీయసే చ నమో వృద్ధాయ చ సంవృద్ద్వనే చ ॥ 
(11) నమో అగ్రీయాయ చ ప్రథమాయ చ నమ ఆశవే చాజిరాయ చ 
నమశ్శీఘియాయ చ శీభ్యాయ చ నమ ఊర్మ్యాయ చావస్వన్యాయ చ 
నమస్రోతస్యాయ చ ద్వీప్యాయ చ॥ (12) | 11౫11 

నమో జ్యేష్టాయ చ కనిష్ణాయచనమః పూర్వజాయచా పరజాయచ 
నమో మధ్యమాయ చాపగల్భా యేచ నమోజఘ్లున్యా యచ్రబుద్నీ యాయ 
చ నమస్పోభ్యాయ చ ప్రతిసర్యాయచనమో యామ్యాయ చ క్షేమ్యాయ చ 
నమ ఉర్వర్యాయ చ ఖల్యాయ చ నమశ్చుక్యాయచావస్తాన్యాయ చ నమో 
వన్యాయ చ చ కక్ష్యాయ చ చ నమశ్ష్రవాయ చ ప్రతిశ్రవాయ చ ॥ (18) నమ 
ఆశుషేణాయ చాశురథాయ చ నమ్హశ్యూరాయ చావభిస్టతే చ నమోవర్శిణే 
చ వర్తూథినే చ నమో బిల్మినే చ కవచినే చ నమశ్రుతాయ చ శ్రుతసేనాయ 
చ॥ 14 nen 

నమోదుందుభ్యాయ చాహనన్యాయ చ నమో ధృష్ణవే చ ప్రమృశాయ 
చ నమో దూతాయేచ ప్రహితాయచ్రనమో నిషజ్జిజీ చేషుధిమతే చ నవస్తీ 
క్టేషవే చాయుధినే చ నమస్స్వాయుధాయ త్ల స్తుధన్వనేచ్చనమసృత్యాయ జ చ 
పథ్యాయ * చ నమః క్రాట్యాయ చ నీప్యాయ చ నమస్సూద్యాయ చ సర్రస్యాయ 
చనమో౭ నాద్యాయ చ వైశన్తాయ చ॥ (15) నమః కూప్యాయ చావట్యాయ 


నమక చమకాలు(అర్ధ తాత్పర్య విశేషాలు) 


చ నమో వర్యాయచావర్యాయ చ నమో మేఘ్యాయ చ విద్యుత్యాయ చ 
నమ ఈధ్రియాయ చాత్రప్యాయ చ నమో వాత్యాయ చ రేష్మియాయ చ 
ష్‌ వాస్తవ్యాయ చ వాస్తుపాయ చ॥ (16) 1191 


నమస్ఫోమాయ చ రుద్రాయ చ నమస్తామాయ చారుణాయ చ 
నమళ్ళబ్ఞాయ చ పశుపతయే చ నమ ఉగ్రాయ చ భీమాయ చ మ 
అగ్రేవధాయ ఫ్‌ దూరేవధాయ చ నమో హన్రేచ హనీయసే 
వృక్షేభ్యోహరికేశేభ్యో నమ స్తారాయ నమళ్ళంభవే చ కహ 1 చ 
నమశ్శంకరాయ చ మయస్మరాయ చ నమశ్శివాయ చ శివతరాయ చ ॥ 
(17) నమస్తీర్వాయ చ కూల్యాయ చ నమ పార్యాయచా వార్యాయ చ 
నమః ప్రతరణాయ చోత్తరణాయ చ నమ ఆత్తార్యాయ చాలాద్యాయచ 
నమశ్శమ్ప్యాయ చ ఫేన్యాయచ నమస్సికత్యాయ చ ్రవాహ్యాయ చ ॥ (18) 

| Ue] 

నమ ఇరిణ్యాయ చ ప్రపథ్యాయ చ నమః కిగ్‌ంశిలాయ చ క్షయణాయ 

చ నమః కపర్దినే చ పులస్తయే చ నమో గోష్యాయ చ గృహ్యాయ చ 
నమస్తల్పాయ చ గేహ్యాయ చ నమః కాట్యాయ చ గహ్వారేష్టాయ చ 
నమోహ్రధయ్యాయ చ నివేష్పాయ చ నమః పాగ్‌ంసవ్యాయ చ రజస్యాయ 
చ నమశ్శుష్యాయ చ హరిత్యాయ చ నమోలోప్యాయ చోలప్యాయ చ ॥ 
(19) నమ ఊర్వ్యాయ చ సూర్యాయ చ నమః ప్రర్హాయ చ పర్ణశద్యాయ 
చ నమో౭_పగ్గురమాణాయ చాభిఘ్న తే ఛ నమ ఆలిధతే చ ప్రఖ్ధిదతే చ 
కమా వః కిరికేభ్యో దేవానాగ్‌ం హృదయేభ్యో కమా విక్షీణకేభ్యో కుం 
విచిన్నత్మేభ్యోనమ ఆనిర్‌హతేభ్యోనమ ఆమీవత్మేళ్యః ॥ (20) _ ॥౯॥ 
ద్రాపే అన్ఫసస్పతే దరిద్రన్నీలలోహిత । ఏషాం పురుషాణామేషాం 
పశ్తూనాం మా భేర్మాఒరో మో ఏషాం కించ నామమత్‌ । యాతే రుద్రశివా 
త్రనూళ్ళివా విశ్వాహభేషజీ । శివా రుద్రస్యభేషజీ తయా నో మృడ జీవసే । 


తాడేసల్లి పతంజలి (209) 


నమక చమకాలు(అర్థ తాత్పర్య విశేషాలు) 


| ఇమాగ్‌ం రుద్రాయ తవసేకపర్ణి నే క్షయగ్వీరాయ ప్రభరామహేమతిమ్‌ । 
(yy యథా న్రశ్ళమసద్యిపదే చతుప్పదే విశ్వం పుష్టం గ్రామే అస్మిన్‌ (21) 
' అనాతురమ్‌। మృడా నో రుద్రోత నో మయస్కృథధి క్షయద్వీరాయ నమసా 
విధే మతే । యచ్చం చ యోశ్చమనురాయ జేపితా తదశ్యామ తవ రుద్ర 
ప్రజీతౌ । మా నో మహాస్తముతమా నో అర్భకం మాన ఉక్షీన్రముత మా నే 
ఉక్షితమ్‌ | మానో వధీః పితరం మోత మాతరం ప్రియా మాన్‌ స్తనువః 
(22) రుద్ర రీరిషః | మాసీస్తోకే తనీయే మా న ఆయుషి మా నో గోషు 
మా నో ఆశ్వీషు రీరిషః | వీరాన్మానో రుద్ర భామితో వేధీర్‌ హవిస్మనో 
నమసా విధేమ తే । ఆరాత్తే గోఘ్న కత పూరుష షఘ్నే క్షయద్వీరాయ సున్న 
మస్మేతే అస్తు | రక్షా చన్లో అధిచ దేవ బ్రూహ్యథా చనశ్శర్మ యచ్చద్విబర్దాః 
స్తుహి (28) శ్రుతంగక్తసద్దం యువానం మృగం న భీమముపహత్నుము గ్రమ్‌ 
| మృదా జరిత్రే రుద్ర స్తవానో అన్యం తే అస్మన్ని వపన్తుసేనాః పరిణో 
రుద్రస్య హేతిత్వ్‌ణక్తు పరీ త్వేషస్య దుర్మతి రఘాయోః | అవీస్ట్రిరా 
ముఘవద్య్యస్తనుష్య మీధ్వర్తోకాయ తనయాయ మృడయ | మీఢుష్టమ శివతమ 
శివోనస్సుమనాభవ ' పర్రమేవ్మక్ష ఆయుధం నిధాయకృత్తిం వసాన ఆ 
చరపి నాకమ్‌ (24) బిభ్రదాగహి | వికిరిద విలోహిత నమస్తే అస్తు 
భగవః । యాస్తే సహస్రగ్‌ం హేతయో౭_న్యమస్మన్ని వపన్తుతాః । సహస్రాణి 
సహస్రధా బాహువోస్తవహేతయః । తాసామీశానో భగవః పరాచీనా ముఖా 
కృధి॥ (25) noon 
సహస్రాణి సహస్రశో యేర్తుద్రా అధి భూమ్యామ్‌ । తేషాగ్‌ం సహస్ర 
యోజనేఒవ ధన్వాని తన్మసి | అస్మిన్మహత్యర్ణవే= న్తరిక్షేభవా అధి | నీలగ్రీ 
వాళ్ళితికణ్టీశ్చర్వాలీధః క్షమాచరాః । నీలిగ్రీవాళ్ళితికణ్డా దివగ్‌ం రుద్రా 
ఉప్రితాః యే వృక్షేషు సస్పిజ్యు రా నీల గ్రీవా విలోహితాః యే 
భూతానామధీపతయో విశిఖాసః కప్రర్దినః । యే అన్నేషు వివిధ్యన్తి పాత్రేషు 


పిబతో జనాన్‌ । యే ప పథాం పథిరక్షయ ఐలబ్బదా యవ్యుధః యే త్రీర్థాని క 
1 (26) ప్రచరన్తి సృకావనోనిషడ్డిణః య వతావన్తశ్చ భూయాగ్‌ంసశ్చ కారణ 
దిశో రుద్రా వీతస్థిరే । తే షాగ్‌ం సహస్రయోజనేఒవ ధన్వాని తన్మసి | న్‌ 
న. యే పృథివ్యాం యఒన్తరిక్షే యే ద్రివి యేషామన్నం వాతో 
వర్‌షమిషవస్తేభ్యో దశ ప్రాలీర్ణశ దక్షిణా దశ ప్రతీచ్చీర్దశోదీ రీర్ణకోర్వాస్తేభ్యో 
నమ స్తేనో మృడయన్లు తే యం ద్విష్మోయశ్చ నో ద్వేష్టితం వో జమ్మే 
దధామి (27) i 

త్యమృకం యజామహే సుగన్గిం పుష్టివర్ధనమ్‌ | ఉర్వారుకమివ 
బస్థనాన్టృత్యో ర్ముక్షీయ మా౭మృతాత్‌ యోర్లుద్రో పగ యో తపుయ 
ఓషధీషు యో రుద్రో విశ్వాభువనా=_2 వివేశ తస్మై రుద్రాయ నమో అస్తు 
॥ (తముష్టుహి యస్స్విషుస్సు ధన్వా యో విశ్వస్య క్షయతి భేషజస్య ॥ 
యక్ష్వామహే సోమనసాయే రుద్రం నమోభిర్దేవమసురం దువస్వ। అయం 
మే హస్తోభగవానయం మే భగవత్తరః । అయం మే విశ్వభేషజో౭=.యం 
శివాఖీమర్శన): 

యే తే సహగ్రమయు త్రం పాశామృత్యో మర్యాయ హన్తవే । తాన్‌ 
యజ్ఞస్య మాయయా సర్వానవ యజామహే ॥ మృత్యవే స్వాహా మృత్యవే 
స్వాహా ॥ ప్రాణానాం గ్రంథిరసిరుద్రోమావిశాంతకః । తేనాన్నే నాప్యాయస్వ 
॥ నమో రుద్రాయ విష్ణవే మృత్యుర్మే పాహి ॥ 

॥ ఓం శాంతి శ్చాంతి శ్చాంతీ // 
॥ ఇతి శ్రీరుద్రనమకమ్‌ ॥ 


సదా శివోం ఓం శాంతిః ఓం శాంతిః ఓం శాంతిః 


80. అథ రుద్రాధ్యాయే చమక పాఠః 


తాడేసల్లి పతంజలి (211) 


వా] నమక చమకాలు(అర్థ తాత్పర్య విశేషాలు) 


అథ శ్రీరుద్రచమకమ్‌ 
హరిః ఓమ్‌ ॥ అగ్నా విష్ణూ సజోషసేమావర్ధన్తు వాంగిరః । దుమ్నై 
ర్వాజేభిరాగతమ్‌ | వాజశ్చ మే ప్రసవశ్చ మే ప్రయతిశ్చ మే ప్రసీతిశ్చ మే 
ధ్రీతిశ్చ మే క్రతుశ్చ మే స్వరశ్చ మే శ్లోకశ్చ మే శ్రావశ్చ మే డ్రుతిశ్చ మే 
జ్యోతీశ్చ మే సువీశ్చ మే ప్రాణశ్చ మేపానః (1) చ మే వ్యానశ్చ 
మే౭.సుశ్చ మే చిత్తం చ మ ఆధీతం చ మే వాక్స్‌ మే మనీశ్ళ మే చక్షుశ్చ 
మే శ్రోత్రం చ మే దక్షశ్చ మే బలం చ మ ఓజశ్చ మే సహశ్చ మ ఆయుశ్చ 
మే జరా చమ ఆత్మాచ మే తనూశ్చ మే శర్మ చ మే వర్మచ మే౭_జ్లాని 
చ మేఇస్టాని చ మే పరూగ్‌ంషి చ మేశరీరాణి చమే॥ (2) ॥0॥ 
ఇతి ప్రథమో౭_నువాకః 
జ్యైష్టం చ మ ఆధిపత్యం చ మే మన్యుశ్చ మే భామశ్చ మే౭మశ్చ 
మే౭మృశ్చ మే జేమా చ మే మహిమా చ్‌ మే వరిమా చ్‌ మే ప్రథిమా చ్‌ 
మే వర్మాచ మే ద్రాఘుయా చ మే వృద్ధం చ మే వృద్ధిశ్చ మే సత్యం చ మే 
శ్రద్దా చ మే జగచ్చ। (8) మే ధనం చ మే వశశ్చ మే త్విషీశ్చ మే క్రీడా 
వవ మాద కు పతం స మత షకు ణం తమేసత్తలచ మే 
సుకృతం చ మే విత్తం చ మే వేద్యం చ మే భూతం చ మే భవిష్యచ్చ మే 
స్తుగం చ మే స్తపథం చ మ బుద్ధం చ్‌ మబుద్దీశ్చ మే క్లుప్తంచ మే 
క్లుప్తిశ్చ మే మతిశ్చమే సుమతిశ్చ మే ॥ (4) n> 
ఇతి ద్యితీయో౭_ నువాకః 
శం చ మే మయశ్చ మే ప్రియం చ మే౭నుకామశ్చ మే కామశ్చ 
మే సౌమనసశ్చ మే భద్రం చ మే శ్రేయశ్చ మే వస్యశ్చ మే యశశ్చ మే 
భగశ్చ మే ద్రవీణం చ మే యన్హా చ మే ధర్హా చ్‌ మే క్షేమశ్చ మే ధృతీశ్చ 
మే విశ్వం చ। (5) మే మహశ్చ మే సంవిచ్చ మే జ్ఞాత్రం చ మే సూశ్చమే 


(212) తాడేసల్లి పతంజలి 


నమక చమకాలు(అర్ధ తాత్పర్య విశేషాలు) 


సూశ్చమే సీరం చమే లయశ్చ మ బుతం చ మే౭మృతం చమే | 
ుక్ష్మం చ మే౭నామయశ్చ మే జీవాతుశ్చ మే స. చ 
మే నవిత్రం చ మేఒభయం చమే సుగం చ మే శయనం చమే 
స్తూషా చమే సుదినం చమే॥ (6 11311 


es 


శ్‌ 


ఇతి తృతీయో౭_ నువాకః 
ఊర్చు మే స్తూన్ఫతా చ మే పయశ్చ మే రసశ్చ మే ఘృతం చ మే 
మధు చ మే సద్టీశ్చ మే సపీతిశ్చ మే కృషిశ్చ మే వృష్టీశ్చ మే జైత్రం చమ 
బెద్భీద్యం చ మే ర్రయిశ్చ మే రాయశ్చ మే పృుష్టంచ మే పుష్టీశ్చ మే విభు 
చ। (7) మే ప్రభు చమే బహు చమే భూయశ్చ మే పూర్ణం చ మే 
పూర్ణతరం చ మే౭_క్షితిశ్చ మే కూయవాశ్చ మే౭న్నం చ మేఒక్షుశ్చ మే 
వ్రీహయేశ్చ మే యవేశ్చ మే మాషోశ్చ మే తిలొశ్చ మే ముద్గాశ్చ మే 
ఖల్వాశ్చ మే గోధూమాశ్చ మే మసురాశ్చ మే ప్రియజ్ఞవశ్చ మే౭ణవశ్చ 
మే శ్యామాకాశ్చ మే నీవారాశ్ళ మే॥ 8) Iw 
ఇతి చతుర్భోి నువాకః 
అశ్మాచ మే మృత్తీకా చ మే గిరయశ్చ మే పర్వతాశ్చ మే సికతాశ్చ 
మే వనస్పతయశ్చ మే హిరణ్యం చ మే= యశ్చ మే సీసం చ మే త్రపుశ్చ 
మే శ్యామం చ మే ల్లోహం చ మేఒగ్నిశ్చ మ ఆపశ్చ మే వీరుధశ్చమ 
ఓషధయశ్చ మే కృష్ణప్రచ్యం చ। (9) మేజకృష్ణప్రచ్యం చ మే గ్రామ్యాశ్చ 
మే ప్రశవ ఆరణ్యాశ్చ యజ్ఞేన కల్పన్తాం విత్తం చ మే విత్తి శ్చ మే భూతం 
చ మే భూతిశ్చ మే వసు చ మే వసతిశ్చ మే కర్మ చ మే శక్తిశ్చ మేఒర్ధశ్చ 
మ వమశ్చ మ ఇతీశ్చ మే గతీశ్చమే ॥ (10 141. 


ఇతి పంచమోల_నువాకః 


తాడేసల్లి పతంజలి (213) 


' , నమక చమకాలు(అర్ధ తాత్పర్య విశేషాలు) 


అగ్నిశ్చ మ ఇన్టశ్చ మే సోమశ్చ మ ఇన్టశ్చ మే సవితా చ మ 
ఇన్దశ్చ మే సరస్వతీ చ మ ఇన్దశ్చ మే ప్తూషా చ మ ఇన్దశ్చ మే బృహస్పతిశ్చమ 
ఇన్టశ్చ మే మిత్రశ్చ మ ఇన్దశ్చ మే వరుణశ్చ మ ఇన్టశ్చ మే త్వష్టాచ 
| (11) మ ఇన్టశ్చ మే ధ్దాతా చ మ ఇన్టశ్చ మే విష్ణుశ్చ మ ఇన్దశ్చ 
మే౬శ్వినౌ చమ ఇన్టశ్చ మే మరుతశ్చ మ ఇన్టశ్చ మే విశ్వే చ మే దేవా 
ఇన్టశ్చ మే పృథివీ చ మ ఇన్ద్రశ్చ మేఒన్తరిక్షం చ మ ఇన్టశ్చ మే ద్యౌశ్చ మ 
ఇన్టశ్చ మే దిశశ్చ మ ఇన్టశ్చ మే మ్లూర్ణా చ మ ఇన్టశ్చ మే ప్రజాపతిశ్చ 
మ ఇన్టశ్చ మే ॥ (12) nen 

ఇతి షష్ణోత_నువాకః 


అగ్‌ంశుశ్చ మే రశ్చిశ్చ మే౭_దాభ్యశ్చ మే౭_ధిపతిశ్ళ మ ఉపాగ్‌ంశుశ్చ 
మేఒన్తర్యామశ్చే మ ఐన్దవాయవశ్చ మే మైత్రావరుణశ్చ మ ఆశ్వినశ్చ మే 
ప్రతిప్రస్థానశ్చ మే శుక్రశ్చ మే మన్ఫీ చ మ ఆగ్రయణశ్చ మే వైశ్వదేవశ్చ 
మే ద్రువశ్చ మే వైశ్వానరశ్చ మ బుతుగ్రహాశ్చ । (13) మే౭_త్రిగ్రాహ్యాశ్చ 
మ ఐన్టాగ్నశ్చ మే వైశ్వదేవశ్చ మే మరుత్వతీ యాశ్చ మే మాహేన్దశ్చ మ 
ఆదిత్యశ్చ మే సావిత్రశ్చ మే సారస్వతశ్చ మే పౌష్టశ్చ మే పాఠ్నీవతశ్చ మే 
హారియోజనశ్చ మే ॥ (14) nan 

ఇతి సప్త్రమో౭_నువాకః 

ఇధ్మశ్చ మే బర్జిశ్చ మే వేదిశ్చ మే ధిష్టీయాశ్చ మే స్రుచశ్చ మే 
చమసాశ్చ మే గ్రావాణశ్చ మే స్వరవశ్చ మ ఉపరవాశ్చ మే౭_ధిషవణే చ 
మే ద్రోణకలశశ్చ మే వాయవ్యా ని చ మే పూతభృచ్చ మ ఆధవనీయశ్చ 
మ ఆగ్నీధ్రం చ మేహవిర్ధానం చ మే గృహాశ్చ మే సదశ్చ మే పురోడాశాశ్చ 
మే పచ్రతాశ్చ మే౭వభృథశ్చ మే స్వగాక్తారశ్చేమే ॥ (15) 1౮|| 


ఇతి అష్టమో౭_ నువాకః 


(214) తాడేసల్లి పతంజలి 


నమక చమకాలు (అర్థ తాత్పర్య విశేషాలు) 


అగ్నిశ్చ మే మర్మశ్చ మే౭.ర్మశ్చ మే సూర్యశ్చ మే ప్రాణశ్చ | 
మే౭.శ్వమేధశ్చ మే పృథివీ చ మే౭దితిశ్చ మే దితిశ్చ మే ద్యౌశ్చ మే 
శక్వరీరంజులయో దిశశ్చ మే యజ్ఞేన కల్పన్తామృక్సీ మే సామ చ మే 
స్తోమశ్చ మే యజుశ్చ మే దీక్షా చ మే తపేశ్చ మ బుతుశ్ళ మే వ్రతం చ 
మేఒహోర్తాత్రయో ర్భృష్టా బృహద్రథన్తకే చ మే యజ్ఞేన కల్పేతామ్‌ ॥ (16) 
ne 
ఇతి నవమో9ి_నువాకః 

గర్భాశ్చ మే వత్సాశ్చ మే క్ర్యవిశ్చ మే త్ర్యవీ చ మే దిత్యవాట్స మే 
దిత్యాహీ చ మే పజ్బోవిశ్చ మే పజ్బావి చ్‌ మే త్రివత్సశ్చ మేత్రివత్సా చ 
మేతుర్యవాట మే తుర్యా హీ చ మే పష్టవాచ్చ మే పట్ఫాహ్‌ చ్‌ మ ఉక్షా చ 
మే వశా చమ బుషభశ్ళ | (17) మే వేవాచ్చ్‌ మేఒనడ్వాళ్ళు మే ధేనుశ్చ 
మ ఆయుర్యజ్లేన కల్పతాం ప్రాణో యజ్ఞేన కల్పతా మషానో యజ్ఞేన కల్పతాం 
వ్యానో యజ్జేన కల్పతాం చక్షుర్యజ్జేస కల్పత్తాగ్‌ (శ్రోత్రం యజ్ఞేన కల్పతాం 
మనో యజ్ఞేన కల్పతాం వాగ్యజ్జేసే కల్పతామ్తాత్మా యజ్ఞేన కల్పతాం 

యజ్ఞోయజ్జేన కల్పతామ్‌ ॥ (18) ౧౦|| 

ఇతి దశమో౭_ నువాకః 

ఏకా చ మే తిస్రశ్చ మే పంచ చ మే సప్త చమే నవచమ 
ఏకాదశ చ మే త్రయోదశ చ మే పళ్బుదశ చ మే సప్తదశ చ మే నవదశ 
చ మ ఏకవిగ్‌ంశతిశ్చ మే త్రయోవిగ్‌ం శతిశ్చ మే పళ్బవిగ్‌ంశతిశ్చ మే 
సప్తవిగ్‌ంశతిశ్చ మే నవవిగ్‌ంశతిశ్చ మ ఏకత్రిగ్‌ంశచ్చ మే త్రయస్రిగ్‌ంశచ్చ 
| (19) మే చతస్రశ్చ మే౭ష్టా చ మే ద్వాదశ చ మే షోడశ చ మే 
విగ్‌ంశతిశ్చ మే చతుర్విగ్‌ంశతిశ్చ మే౭_ష్టావిగ్‌ంశతిశ్చ మే ద్వాత్రిగ్‌ంశచ్చ 
మే షట్రిగ్‌ంశచ్చ మే చత్వారిగ్‌ంశచ్చ మే చతుశ్చత్వారిగ్‌ంశచ్చ 


తాడేసల్లి పతంజలి (215) 


> నమక చమకాలు(అర్థ తాత్పర్య విశేషాలు) 


| మే౭ష్టాచత్వారిగ్‌ంశచ్చ మే వాజశ్చ ప్రసవశ్చ్సాపిజశ్చ క్రతుశ్చ సువశ్చ 
మ్తూర్జా చ వ్యశ్నియశ్చా న్యాయనశ్చాన్యశ్చ భౌవనశ్ళ భువనశ్చాధిపతిశ్చ 
1 (20) noon 

ఇతి ఏకాదశో9_ నువాకః 

ఇడా దేవహూ ర్మనుర్యజ్ఞ నీర్పృహస్పతీరుక్థామదానీ శగ్‌ం 
సిషద్విశ్వేదేవాస్సూ క్రవాచః పృథివి మాతర్మా మాహిగ్‌ంసీర్మధుమనిష్యే మధు 
జనిష్యే మధు వక్ష్యామి మధు వదిష్యామి మధుమతీం దేవేభ్యో 
వాచముద్యాసగ్‌ం శుశ్రూషేణ్యాం మన్తుష్యేభ్యస్తంమా దేవా అవన్తు శోభాయె 
పితరో౭_నుమదన్లు ॥ 
ఓం శాంతి శాంతి శ్ఞాంతీః // 

॥ ఇతి శ్రీరుద్రచమకమ్‌ ॥ 
యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం తు యద్శ్భవేత్‌ । 
తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమో౭౬స్తు తే ॥ 
విసర్గబిన్సమాత్రాణి పదపాదాక్షరాణి చ । 
న్యూనాతిరిక్తం యత్మిజ్బిదాఖిర్లీర్భిరుదీరయేత్‌ ॥ 
అభిర్గీరిర్యదతో న ఊనమాప్యాయ హరివో వర్ధమానః । 
యదా స్తోతృభ్యో మహి గోత్రా ర్లుజాసి భూయిష్టభాజ్లో అధ తే స్యామ । 
(బ్రహ్మ ప్రావాదిష్మ తన్నోమా హాసీత్‌ | 


ఓం శాన్తి ల్యాన్తి శాన: 
॥ హారిః ఓమ్‌ ॥ 


అనంతరం పురుషనూక్త దశశాంతిభిః అభిషించేల్‌ 


నమక చమకాలు(అర్ధ తాత్పర్య విశేషాలు) 


81. అథ శ్రీ పురుషసూక్తమ్‌ 


హరిః ఓమ్‌ తచ్చంయోరా వృణీమహే | గాతుంయజ్ఞాయ । 
గాతుం యజ్ఞపేతయే | 

దైబీ స్యస్తిరస్తు నః। స్వస్తిర్మానుశే ఇభ్యః | ఊర్ధ్వం జిగాతు భేషజమ్‌ | 
శం నో అస్తు ద్విపదే 1 శం చతుప్పదే | 


ఓం శాంతి శ్శాంతి శాంతిః I 

స్రహస్రశీర్నా పురుషః | సహస్రాక్షస్సహ్రపాత్‌ । 
స శూర విశ్వతో వృత్వా । అత్యతిష్టద్దశాంగులమ్‌ I ౧ 
పురుష ఏవేదగ్‌ం సర్వమ్‌ । యద్భూతం యచ్చ భవ్యమ్‌ । 
ఉతామృతత్వ స్యేశానః । యదన్నేనాతిరోహతి ॥ ౨ 
ఏతావానస్య మహిమా । అతో జ్యాయాగ్‌శ్చ పూరుషః । 
పాదో౭స్య విశ్వా భూతాని | త్రిపాదస్యామృతం దివి ॥ 3 
క్రిపాద్దూర్ద ఉదైత్సురుషః । పాదో౭_ స్యేహాభవాాత్సునః । 
dese | విరాజో అధిపూరుషః | 
స జాతో అత్యరిచ్యత । పశ్చాద్భూమి మథో పురః ॥ గ 
యత్సురుషే షణ హవిషా | దేవా యజ్ఞమతన్వత | 
వసంతో అస్యా౭ సీదాజ్యమ్‌ | గ్రీష్మ ఇధ్మశ్ళరద్ధవిః ॥ ౬ 
స్రప్తాస్యాసన్సరిధయః । తస స్పప్తస్రమిధః కతాకు! 
దేవా యద్యజ్ఞం తన్వానాః | అబధ్నన్సురుషం ప్రశుమ్‌ ॥ ౭ 
తం యజ్ఞం బర్‌హిషి ప్రొక్షన్న్‌ | పురుషం జాత మగ్రతః । 
తేన దేవా అయజంత । సాధ్యా బుషయశ్చ యే॥ ౮ 


తాడేసల్లి పతంజలి (217) 


(స నమక చమకాలు(అర్థ తాత్సర్య విశేషాలు) 


f1 ఇ తస్మాద్యజ్ఞాత్సర్వహుతః | సంభృతం పృషదాజ్యమ్‌ | 

ము, ( పశూగ్‌స్తాగ్‌శ్ళకే వాయవ్యాన్‌ | ఆరణ్యాన్‌ గ్రామ్యాశ్చ యే ॥ ౯ 

తస్మాద్యజ్ఞాత్సర్వహుతః | బుచస్సామాని జజ్ఞిరే | 

ఛందాగ్‌ంసి జజ్ఞిరే తస్మాత్‌ | యజుస్తస్మాదజాయత I ౧౦ 

తస్మాదశ్వా అజాయంత । యే కే చోభయాదతః | 

గావో హ జజ్ఞిరే తస్మాత్‌ | తస్మాజ్ఞాతా అజావయః I ౧౧ 

యత్పురుషం వ్యదధుః । కతిధా వ్యకల్పయన్‌ । 

ముఖం కిమస్య కౌ బాహూ । కావూరూ పాదావుచ్యేతే ॥ ౧౨ 

బ్రాహ్మణోస్య ముఖమాసీత్‌ । బాహూ రాజన్యః కృతః । 

ఊరూ తదస్య యద్వైశ్యః | ప్రద్య్యాగ్‌ం శూద్రో అజాయత ॥ ౧౩ 

చంద్రమా మనసో జాతః । చక్షో స్ఫూర్యో అజాయత । 

ముఖాదింద్ర శ్చాగ్నిశ్చ । ప్రాణాద్వాయు రజాయత ॥ ౧౪ 

నాభ్యా ఆసీదంతరిక్షమ్‌ i పం స్స్పృమవర్తత | 

పద్భ్యాం భూమిర్దిశశ్ళో త్రాత్‌ | తథా లోకాగ్‌ం అకల్పయన్‌ ॥ ౧౫ 

వేదాహ మేతం పురుషం మహాంతమ్‌ । 

ఆద్రిత్యవర్ణం తమస్తస్తు పారే 

సర్వాణి రూపాణి విచిత్య ధీరః । 

నామాని కృత్వా౭_ భివధన్‌ యదాస్తే ॥ ౧౬ 

ధాతా పురస్తాద్యముదాజహార । 

శక్రః ప్రవిద్వాన్‌ ప్రదిశ శృతప్రః । 

తమేవం విద్వా నమృత ఇహ భవతి । 

నాన్యః పన్నా అయనాయ విద్యతే ॥ ౧౭ 
® 


(218) తాడేసల్లి పతంజలి 


నమక చమకాలు(అర్ధ తాత్పర్య విశేషాలు) 


యజ్ఞేన యజ్ఞ మయజంత దేవాః 
తాని ధర్మాణి ప్రథమా న్యాసన్‌ | 
తే హ నాకం మహిమానస్సచన్తే 
యత్ర పూర్వ స్తాధ్యాస్సంతి దేవాః I ౧౮ 


అద్భ్యస్సంభూతః పృథివ్యై రసాచ్చ । 
విశ్వకర్మణ స్పమవర్తతాధి । 
తస్య త్వష్టా విదధ ద్రూపమేతి | 
తత్పురుషస్య విశ్వమాజున మీ ॥ ౧౯ 
వేదాహ మేతం పురుషం మహాంతమ్‌ । 
ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్‌ | 
తమేవం విద్వానమృత ఇహ భవతి ॥ 
నాన్యః జీరా విద్యతే. యనాయ Il ౨౦ 
ప్రజాపతిశ్చరతి గర్భే అంతః । 
అజాయమానో బహుధా విజాయతే । 
తస్య ధీరాః పరిజానంతి యోనీమ్‌ । 
fr 1 1 
మరీచీనాం పద మిచ్చంతి వేధసః I ౨౧ 
యో దేవేభ్య ఆతపతి । యో దేవానాం పురోహితః | 
పూర్వో యో ద్రేవేభ్యో జాతః | నమో రుచాయ బ్రాహ్మయే I 
రుచం బ్రాహ్మం జనయంతః । దేవా అగ్రే తదటువన్‌ | 
యానం బ్రాహ్మణో విద్యాత్‌ | తస్య ౭ దేవా అసన్‌ వశే ॥ ౨౨ 
హ్రీశ్చ తే లక్ష్మీశ్చ పత్వ్యౌ | అహోర్తాత్రే పారే | 
నక్షత్రాణి రూపమ్‌ । అశ్వినౌ వ్యాత్తమ్‌ | 
ఇష్టం మనిషాణ |! అముం మనిషాణ | సర్వం మనిషాణ ॥ ౨౩ 


తాడేసల్లి పతంజలి (219) 


0 నమక చమకాలు(అర్థ తాత్పర్య విశేషాలు) 
| త్ర | ఓమ్‌ తచ్చంయోరా వృణీమహే | గ్లాతుం యజ్ఞాయ | 
క) 


గాతుం యజ్ఞపతయే I దైబీ స్యస్తిరస్తు నః। 
స్వస్తిర్మాను షేభ్యః | ఊర్ధ్వం జిగాతు భేషజమ్‌ | 
శం నో అస్తు ద్విపదే । శం చతుప్పదే ॥ 


ఓం శాంతి శ్చాంత్రి శ్మాంతిః 


82. అథ దశశాన్తయః 


ఓం భద్రం కర్ణేభిః శృణుయామ దేవాః । భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః | 
స్టిరెర్గస్తుషువాగ్‌ంసస్తనూభిః | వ్యశేమ దేవహితం యదాయుః । 
స్వస్తి న ఇన్లో వృద్ధశ్రవాః । స్వస్తి నః పూషా విశ్వవేదాః । 
స్వస్తి నస్తార్న్యో అరిష్టనేమిః | స్వస్తి నో బృహస్పతిర్దధాతు ॥ 


ఓం శాస్తిః శాస్తిః శాన్తిః ॥ 


ఓం నమో బ్రహ్మణే నమో అస్వగ్నయే నమః పృథివ్యై నమ ఓషధీభ్యః | 
నమో వాచే నమో వాచస్పతయే నమో విష్ణవే బృహతే కరోమి ॥ 


ఓం శాస్తిః శాన్తిః శాన్తిః ॥ 


ఓం నమో వాచే యా చోదితా యా చానుదితా తస్యై వాచే నమో నమో 
వాచే నమో వాచస్పతయే నమ బుషిభ్యో మన్రకృద్య్యో మన్రపతిభ్యో 
మామామృషయో మన్రకృతో మన్రపతయః పరాదుర్శా౭_ హమృషీన్మన్రకృతో 
మన్రపతీన్సరాదాం వైశ్వదేవీం వాచముద్యాసగ్‌ం శివామదస్తాం జుష్టాం 
దేవేభ్యః శర్మ మే ద్వౌః శర్మప్ఫథివీ శర్మ విశ్వమిదం జగత్‌ | శర్మ చన్టశ్చ 
సూర్యశ్చ శర్మ బ్రహ్మప్రజాపతీ । భూతం వదిషే భువనం వదిప్యే తేజో 
వదిష్యే యశో వదిష్యే తపో వదిషే ష్య బ్రహ్మ వదిష్యే సత్యం వదిష్యే తస్మా 
అహమిదముపస్తరణముపస్ఫణ ఉపస్తరణం మే ప్రజాయై పశూనాం 


భూయాదుపస్తరణమహం ప్రజాయై పశూనాం భూయాసం ప్రాణాపానౌ 


(220) తాడేసల్లి పతంజలి 


నమక చమకాలు(అర్ధ తాత్పర్య విశేషాలు) 


మృత్యోర్మాపాతం ప్రాణపానౌ మా మాలి హాసిష్టం మధు మనిషే మధు 
జనిష్యే మధు వక్ష్యామి మధు వదిష్యామి మధుమతీం దేవేభ్యో. (| 
వాచముద్యాసగ్‌ం శుశ్రూషేణ్యాం మనుప్వేభ్యస్తం మా దేవా అవన్తు శోభాయై 
పితరోత_నుమదన్లు ॥ 


ఓం శాస్తిః శాస్తిః శాన్తిః ॥ 


ఓం శం నో వాతః పవతాం మాతరిశ్వా శం నస్తపతు సూర్యః । అహాని 
శం భవన్తు నశ్ళగ్‌ం రాత్రిః ప్రతి ధీయతామ్‌ । శముషానో వ్యుచ్చతు శమాదిత్య 
ఉదేతు నః | 

శివా నశ్ళన్తమాభవ సుమృడీకా సరస్వతి | మాతే వ్యోమ సన్ఫృశి । 
ఇడాథటైంవాస్వని వాన్తు వుద్వాన్తువమున్లో భరాయాన్మ మా 
వాస్తోశ్చిథ్సహ్యవాస్తుస్స భూయాద్యో౭_ స్మాన్టేష్టి యం చ వయం ద్విష్మః | 
ప్రతిష్టాసి ప్రతిష్టావనో భూయాస్మమా ప్రతివ్రాయాళ్చిథ్మహ్యప్రతిష్టస్స 
భూయాద్యో9_స్మాన్ట్వేష్టి యం చ వయం ద్విష్మః | ఆవాతవాహి భేషజం 
వివాతవాహి యద్రపః । త్వగ్‌ం హి విశ్వభేషజో దేవానాం దూత ఈయసే 
। ద్వావిమౌ వాతౌ వాత ఆసిన్లోరాపరావతః ॥ 


దక్షం మే అన్య ఆవాతు పరాన్యోవాతు యద్రపః । యదదోవాతతే గృహే౨_ 
మృతస్య నిధిర్‌ హితః | తతో నో దేహి జీవసే తతో నో ధేహి భేషజమ్‌ । 
తతో నో మహ ఆవహ వాత ఆవాతు భేషజమ్‌ । శంభూర్మయోభూర్నో 
హృదేప్రణ ఆయూగ్‌ంషి తారిషత్‌ | 

ఇన్టస్య గృహో౭_సి తం త్వా ప్రపద్యే సగుస్సాశ్వః | సహ యన్నే అస్తి తేన 
| 

భూః ప్రపద్యే భువః ప్రపద్యే సువః ప్రపద్యే భూర్భువస్సువః ప్రపద్యే వాయుం 
యవ ద్యేనార్హాం దేవతాం వవ ద్యేల_ శ్మానమాఖణం (వవ ద్యే 
ప్రజాపతేర్షహ్మకోశం బ్రహ్మప్రపద్య ఓం ప్రపద్యే | అన్తరిక్షం మ ఉర్వన్తరం 
బృహదగ్నయః పర్వతాశ్చ యయా వాతః స్వస్యా స్వస్తిమాన్తయా స్వస్యా 


తాడేసల్లి పతంజలి (221) 


వా] నమక చమకాలు(అర్థ తాత్పర్య విశేషాలు) 


స్వస్తిమానసాని | ప్రాణాపానౌ మృత్యోర్మాపాతం ప్రాణాపానౌ మా మా 
హాసిష్టం మయి మేధాం మయి ప్రజాం మయ్యగ్నిస్తేజో దధాతు మయి 
మేధాం మయి ప్రజాం మయిన ఇ(నియం దధాతు మయి మేధాం మయి 
వజాం మయి నూర్యో బాజో దధాతు ॥ ద్యూబిరక్తుబీ 9 
పరిపాతమస్మానరిష్టేఖిర శ్వినా సౌభగేభిః | తన్నో మిత్రో వరుణో 
మామహన్తామదితిః సిన్గుః పృథి వీ ఉతద్వాః | కయానచ్చిత్ర ఆభువదూతీ 
సదావృధస్సఖా | కయాశచిష్టయా వృతా । కసా సత్యో మదానాం 
మగ్‌ంహిష్టో మథ్సదన్థసః | దృఢా చిదారుజే వసు । అభీషుణస్సభీనామవితా 
జరిత్యాణామ్‌ | శతం భవాస్యూతిభిః । 

వయస్సుపర్హా రా ఉప సేదురినం ప్రియమేధా బుషయో నాధమానాః । 
అపధ్వాన్తమూర్గుహి పూర్ణిచక్షుర్ముము గస్మన్నిధయేవ బద్దాన్‌ ॥ 

శంనో దేవీరభిష్టయ ఆపో భవన్తు పీతయే । శంయోరభి(స్రవన్తు నః ॥ 
ఈశానావార్యాణాం క్షయస్తీశ్చర్షణీనామ్‌ ॥ అపో యాచామి భేషజమ్‌ । 


సుమిత్రాన ఆప ఓషధయః సన్లు దుర్శిత్రాస్త స్మై భూయాసుర్యో౭_ స్మాన్వెష్టి 
యం చ వయం ద్విష్మః | ఆపో హిష్టా మయోభువస్తా న ఊర్జే దధాతన । 
మహేరణాయ చక్షసే । యో వః శివతమో రసస్తస్య భాజయతే హ న 
ఉశతీరివ మాతరః । 


తస్మా అరబ్బమామవో యస్య క్షయాయ జిన్వథ బ ఆపో జనయథా చ నః । 
పృథివీ శానా సాగ్నినా శాన్లా సామే శాన్హా శుచగ్‌ం శమయతు । 


అన్తరిక్షగ్‌ం శాన్తం తద్వాయునా శాన్తం తన్మే శాన్తగ్‌ం శుచగ్‌ం శమయతు । 
ద్వ్యౌశ్ళాన్లా సాదిత్యేన శాన్తా సా మే శాన్లా శుచగ్‌ం శమయతు । 


పృథివీ శాన్తిరన్తరిక్షగ్‌ం శాన్ని-ర్వా -శ్చానిర్దిశ-శ్చాన్తి-రవాన్నరదిశా -శ్శాన్తి- 
రగ్ని-శ్శాన్తి-ర్వాయు -శ్మాన్తి -రాదిత్య -శ్చాన్తి-శ్చన్దమా -శ్శాన్తి -ర్నక్షత్రాణి - 
శాన్తి-రాప-శ్శాన్తి-రోషధయ -శ్మాన్తి-ర్వనస్పతయ -శ్మాన్తి-ర్గౌ-శ్శాన్తి-రజా- 


నమక చమకాలు(అర్ధ తాత్పర్య విశేషాలు) 


శాన్ని-రశ్వ-శ్యాన్తి: పురుష-శాన్సి- ద్ర హ్మ-శ్ళాన్తి-ధ్రాహ్మణ-శ్యాన్సి-శ్యాన్సి- 
రేవ శాన్తి-శ్నాన్తి-ర్మే అస్తు శాన్తిః | 

తయాహగ్‌ం శాన్యా సర్వశాన్యా మహ్యం ద్విపదే చతుప్పదే చ శాన్తిం 
కరోమి శాన్తిర్మే అస్తు శాన్తిః ॥ 


హ శ్రీశ్చ హ్రీశ్ళ ధృతిశ్చ తపో మేధా (ప్రతిష్టా శ్రద్దా సత్యం ధర్మశ్చైతాని 

మోత్తిష్టన్త-మనూత్తిష్టన్తు మా మాగ్‌ శ్రీశ్ళ ప్రీశ్చ ధృతిశ్చ తపో మేధా 
ప్రతిష్టా శ్రద్దా సత్వం ధర్మశ్చైతాని మా మా హాసిషుః । ఉదాయుషా 
స్వాయుషోదోషధీనాగ్‌ం రసేనోత్పర్దన్యస్య శు ష్మేణో దస్థామమృతాగ్‌ం అను 
| తచ్చక్షుర్ణేవహితం పురస్తాచ్చుక్రముచ్చరత్‌ । పశ్యేమ శరదశ్శతం జీవేమ 
శరదశ్శతం నన్గామ శరదశ్ళతం మోదామ శరదశ్ళతం భవామ శరదశ్ళతగ్‌ం 
శృణవామ శరదశ్ళ్శతం ప్రబ్రవామ శరదశ్శతమజీతాస్స్యామ శరదశ్ళతం 
జ్యోక్చ సూర్యం దృశే య ఉదగాన్మహతో9_ ర్లవాద్విభ్రాజమానస్సరిరస్య 
మధ్యాథ్సమా వృషభో లోహితాక్షస్సూర్యో విపశ్చిన్మనసా పునాతు ॥ 
బ్రహ్మణశ్చోతన్యసి బ్రహ్మణ ఆణీస్టో బ్రహ్మణ ఆవపనమసి ధారితేయం 
పృథివీ బ్రహ్మణా మహీ ధారితమేనేన మహదన్తరిక్షం దివం దాధార 
పృథివీగ్‌ం సదేవాం యదహం వేద తదహం ధారయాణి మామద్వేదో£_ 
ధి విసప్రసత్‌ । మేధామనీషే మావిశతాగ్‌ం సమీచీ భూతస్య భవ్యస్యావరుథ్యె 
సర్వమాయురయాణి సర్వమాయురయాణి । ఆభిర్లీర్భిర్యదతోన 
ఊనమాప్యాయయ హరివో వర్ధమానః । యదా స్తోతృభ్యో మహి గోత్రా 
రుజాసి భూయిష్టభాజో అధ తే స్యామ | బ్రహ్మ ప్రావాదిష్మ తన్నో మా 
హాసీత్‌ ॥ 


ఓం శాస్తిః శాన్తిః శాన్తిః ॥ 


ఓం సం త్వా సిజ్బామి యజుషా ప్రజామాయుర్ధనం చ ॥ ఓం శాన్తిః శాన్తిః 


శాస్తిః ॥ 


ఓం శం నో మిత్రః శం వరుణః ।శం నో భవత్వర్యమా ।శం న ఇన్లో 
బృహస్పతిః శం నో విష్ణురురుక్రమః | నమో బ్రహ్మణే | నమస్తే వాయో | 


తాడేసల్లి పతంజలి (223) 


న్న నమక చమకాలు(అర్థ తాత్పర్య విశేషాలు) 


| ] త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మోసి | త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి | బుతం 
వదిష్యామి సత్యం వదిష్యామి | తన్మామవతు । తద్వక్తారమవతు | అవతు 
మామ్‌ | అవతు వక్తారమ్‌ ॥ 
ఓం శాస్తిః శాస్తిః శాస్తిః | 
ఓం తచ్చం యోరావృణీమహే | గాతుం యజ్ఞాయ । గాతుం యజ్ఞపతయే 
| దైవీ స్వస్తిరస్తు నః । స్వస్తిర్మానుషేభ్యః | ఊర్ధ్వం జిగాతు భేషజమ్‌ | శం 
నో అస్తు ద్విపదే । శం చతుష్పదే ॥ 
ఓం శాస్తిః శాస్తిః శాస్తిః | 
ఓం సహ నావవతు । సహ నౌ భునక్తు । సహ వీర్యం కరవావహై । 
తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై ॥ 
ఓం శాస్తిః శాస్తిః శాస్తిః | 
ఇతి పురుష సూక్త, దశ శాంతి యుక్త అభిషేకం. 
ఓం నమో భగవతే రుద్రాయ మహాభిషేకోస్తు | అమృతాభిషేకోస్తు । 
హిరణ్యాభిషేకోస్తు! 
సువర్ణాభిషేకోస్తు । శ్రీ భవానీ శంకర స్వామినే నమః ఏక వార / ఏకదశవార 
రుద్రాభిషేకం సమర్పయామి । 
వస్రార్వణాది పూజాలు 
38. సద్యోజాతం ప్రపద్యామి సద్యోజాతాయ వై నమో నమః 

భవే భవే నాతిభవే భవస్వ మామ్‌ । భవోద్భవాయ నమః ॥ 

శీ భవానీ శంకరాభ్యాం నమః ...వస్తం సమర్పయామి. 


34. వామదేవాయ నమో జ్యేష్టాయ నమః శ్రేష్టాయ నమో 
రుదాయనమః కాలాయ నమః కలవికరణాయ నమో బలవికరణాయ 
నమో బలాయనమో బల ప్రమథనాయ నమః సర్వభూతదమనాయ నమో 
మనోన్మనాయ నమః 


224 తాడేసల్లి పతంజలి 


నమక చమకాలు(అర్ధ తాత్పర్య విశేషాలు) 


శ్రీ భవానీ శంకరాభ్యాం నమః ...యజ్ఞోపవీతిం సమర్పయామి. 


385. త్ర్యమృకం యజామహే - సుగంధిం ప పుష్టి వర్ధనమ్‌ ॥ 
ఉర్వారుకమివ బంధనాన్‌ - మృత్యోర్ముక్షీయ సఖత్యతాక్‌ I 
శీ భవానీ శంకరాభ్యాం నమః ...భస్మలేపనం సమర్పయామి. 


36. అఘోరేభ్యో౭ థ ఘోరేభ్యో ఘోరఘోరతరేభ్యః ॥ 

సర్వేభ్యః సర్వశర్వేభ్యో నమస్తే స్తె అస్తు రుద్రరూపే బభ్యః ॥ 

శీ భవానీ శంకరాభ్యాం నమః ..... గంధాది పరిమళ ద్రవ్యాణి 
సమర్పయామి. 


37. తత్సరుషాయ విద్మహే - మహాదేవాయ ధీమహి । 
త న్నో రుద్రః ప్రచోదయాత్‌ ॥ 
శీ భవానీ శంకరాభ్యాం నమః ...శ్వేతాక్షతాన్‌ సమర్పయామి. 
35. ఈశానః సర్వవిద్యానా మీశ్వరః సర్వభూతానాం 
(బ్రహ్మో ధిపతి ర్రహ్మణోల_ధి పతి (రృమహ్మా శివోమే అస్తు 
సదాశివోమ్‌॥। 
(శీ భవానీ శంకరాభ్యాం నమః ....కిరీటాది సకలాభరణాని 
సమర్పయామి. 
39. తదుపరి బిల్వపత్రాలతో పూజ మరియు ద్రోణ పుష్ప పూజ. 
బిల్వదళ పూజ. 
త్రిదళం త్రిగుణాకారం (త్రిణేత్రం చ త్రియాయుషం । 
త్రిజన్మ పాపసంహార మేకవిల్వం శివార్పణమ్‌ ॥ 
శీ భవానీ శంకరాభ్యాం నమః బిల్వదళం సమర్పయామి. 
త్రిశాఖైర్సిల్వ పతైశ్చ అచ్చిదై: కోమలై శుభైః | 
తవపూజం కరిష్యామి ఏకబిల్వం శివార్పణమ్‌ ॥ 
శ భవానీ శంకరాభ్యాం నమః బిల్వదళం సమర్పయామి. 
దర్శనం బిల్వవృక్షస్య స్పర్శనం పాపనాశనం । 
అఘోర పాపసంహారం మేకబిల్వం శివార్పణమ్‌ ॥ 


తాడేసల్లి పతంజలి (225) 


a నమక చమకాలు(అర్థ తాత్పర్య విశేషాలు) 


| శ భవానీ శంకరాభ్యాం నమః బిల్వదళం సమర్పయామి. 
ద్రోణ పుష్ప పూజా : 

ఓం నిధనపతయే నమః ఓం నిధనపతాంతికాయ నమః 
ఓం ఊర్చ్వాయ నమః ఓం ఊర్ధ్వ లింగాయ నమః 

ఓం హిరణ్యాయ నమః ఓం హిరణ్య లింగాయ నమః 
ఓం సువర్ణాయ నమఃఓం సువర్ణ లింగాయ నమః 

ఓం దివ్యాయ నమః ఓం దివ్య లింగాయ నమః 

ఓం భవాయ నమః ఓం భవ లింగాయ నమః 

ఓం శర్వాయ నమః ఓం శర్వ లింగాయ నమః 

ఓం శివాయ నమః ఓం శివ లింగాయ నమః 

ఓం జ్వలాయ నమః ఓం జ్వల లింగాయ నమః 

ఓం ఆత్మాయ నమః ఓం ఆత్మ లింగాయ నమః 

ఓం పరమాయ నమఃఓం పరమ లింగాయ నమః 

ఏతత్‌ సోమస్య సూర్యస్య సర్వ లింగగ్‌ స్థాపయతి పాణి మంత్రం పవిత్రం. 


40. అటుపై గశ్రీశివాష్టోత్తర శతనామములతో లేక శివ సహస్రనామములతో 
శ్రీ భవానీ సహిత శంకరుని పూజించవలయును. 


థ్రీ శివాష్టోత్తర శతనామావళి ॥ 


01. ఓం శివాయ నమః । 

02. ఓం మహేశ్వరాయ నమః । 
08. ఓం శంభవే నమః । 

04. ఓం పినాకినే నమః । 

05. ఓం శశిశేఖరాయ నమః । 
06. ఓం వామదేవాయ నమః । 
07. ఓం విరూపాక్షాయ నమః | 
08. ఓం కపర్దినే నమః । 

09. ఓం నీలలోహితాయ నమః । 


(226) తాడేసల్లి పతంజలి 


10. 
11. 
12. 
19. 
14. 
15. 
16. 
17. 
18. 
19. 
20. 
21. 
22, 
28. 
24. 
25. 
26. 
27. 
28. 
29. 
30. 
81. 
32. 
38. 
34. 
85. 
36. 
37. 


ఓం 
ఓం 
ఓం 
ఓం 
ఓం 
ఓం 
ఓం 
ఓం 
ఓం 
ఓం 
ఓం 
ఓం 
ఓం 
ఓం 
ఓం 
ఓం 
ఓం 
ఓం 
ఓం 
ఓం 
ఓం 
ఓం 
ఓం 
ఓం 
ఓం 
ఓం 
ఓం 
ఓం 


నమక చమకాలు(అర్ధ తాత్పర్య విశేషాలు) 


శంకరాయ నమః ॥10॥ 
శూలపాణయే నమః । 
ఖట్వాంగినే నమః । 
విష్ణువల్లభాయ నమః । 
శిపివిష్టాయ నమః । 
అంవికానాధాయ నమః । 
శీకంఠాయ నమః । 
భక్తవత్సలాయ నమః । 
భవాయ నమః । 
శర్వాయ నమః । 
త్రిలోకేశాయ నమః ॥120॥ 
శితికంఠాయ నమః । 
శివప్రియాయ నమః । 
ఉగ్రాయ నమః । 

కపాలినే నమః । 
కౌమారినే నమః । 
అంధకాసురసూదనాయ నమః । 
గంగాధరాయ నమః । 
లలాటాక్షాయ నమః । 
కాలకాలాయ నమః । 
కృపానిధయే నమః ॥80॥ 
భీమాయ నమః । 
పరశుహస్తాయ నమః । 
మృగపాణవే నమః । 
జటాధరాయ నమః । 


కైలాసవాసినే నమః | 


కవచినే నమః । 
కఠోరాయ నమః । 


తాడేసల్లి పతంజలి 337 


౫, నమక చమకాలు(అర్ధ తాత్పర్య విశేషాలు) 


| 38. ఓం త్రిపురాంతకాయ నమః | 
గ్ల, 39. ఓం వృషాంకాయ నమః । 

40. ఓం వృషభారూఢాయ నమః ॥40॥ 
41. ఓం భస్మోద్దూళిత విగ్రహాయ నమః । 
42. ఓం సామప్రియాయ నమః । 

43. ఓం స్వరమయాయ నమః । 

44. ఓం త్రయీమూర్తయే నమః । 

45. ఓం అనీశ్వరాయ నమః । 

46. ఓం సర్వజ్ఞాయ నమః । 

47. ఓం పరమాత్మనే నమః । 

48. ఓం సోమసూర్యాగ్నిలోచనాయ నమః । 
49. ఓం హవిషే నమః । 

50. ఓం యజ్ఞమయాయ నమః ॥50॥ 
51. ఓం సోమాయ నమః । 

52. ఓం పంచవ(క్రాయ నమః । 

58. ఓం సదాశివాయ నమః । 

54. ఓం విశ్వేశ్వరాయ నమః । 

55. ఓం వీరభద్రాయ నమః । 

56. ఓం గణనాథాయ నమః । 

57. ఓం ప్రజాపతయే నమః । 

58. ఓం హిరణ్యరేత సే నమః । 

59. ఓం దుర్ధర్నాయ నమః । 

60. ఓం గిరీశాయ నమః ॥60॥ 

61. ఓం గిరిశాయ నమః । 

62. ఓం అనఘాయ నమః । 

63. ఓం భుజంగభూషణాయ నమః । 
64. ఓం భర్ణాయ నమః । 

65. ఓం గిరిధన్వనే నమః । 


(228) తాడేసల్లి పతంజలి 


66. 
67. 
68. 
69. 
70. 
Tl 
72. 
72. 
74. 
75. 
76. 
77. 
78. 
79; 
80. 
81 
82. 
893. 
84. 
85. 
86. 
87. 
85. 
89. 
90. 
91: 
92. 
93. 
94. 


నమక చమకాలు (అర్థ తాత్పర్య విశేషాలు) 


ఓం గిరిపియాయ నమః । 

ఓం కృత్తివాససే నమః । 

ఓం పురారాతయే నమః । 

ఓం భగవతే నమః । 

ఓం ప్రమథాధిపాయ నమః ॥70॥ 
ఓం మృత్యుంజయాయ నమః । 
ఓం సూక్ష్మతనవే నమః । 

ఓం జగద్వ్యాపినే నమః । 

ఓం జగద్దురవే నమః । 

ఓం వ్యోమకేశాయ నమః । 

ఓం మహాసేనజనకాయ నమః । 
ఓం చారువిక్రమాయ నమః । 
ఓం రుద్రాయ నమః । 

ఓం భూతపతయే నమః । 

ఓం స్థాణవే నమః ॥80॥ 

ఓం అహిర్చుధ్వాయ నమః । 
ఓం దిగంబరాయ నమః । 

ఓం అష్టమూర్తయే నమః । 

ఓం అనేకాత్మనే నమః | 

ఓం సాత్తికాయ నమః । 

ఓం శుద్ధవిగ్రహాయ నమః । 
ఓం శాశ్వతాయ నమః । 

ఓం ఖండపరశవే నమః । 

ఓం అజాయ నమః । 

ఓం పాశవిమోచకాయ నమః ॥190॥ 
ఓం మృడాయ నమః । 

ఓం పశుపతయే నమః । 

ఓం దేవాయ నమః । 

ఓం మహాదేవాయ నమః । 


తాడేసల్లి పతంజలి (229) 


100. 
101. 
102. 
109. 
104. 
105. 
106. 
107: 
108. 


41. 


a నమక చమకాలు(అర్థ తాత్పర్య విశేషాలు) 


ఓం అవ్యయాయ నమః । 

ఓం హరయే నమః । 

ఓం పూషదంతభిదే నమః । 
ఓం అవ్యగ్రాయ నమః । 

ఓం దక్షాధ్వరహరాయ నమః । 
ఓం హరాయ నమః ॥100॥ 
ఓం భగనేత్రభిదే నమః | 

ఓం అవ్యక్తాయ నమః । 

ఓం సహస్రాక్షాయ నమః । 
ఓం సహస్రపదే నమః । 

ఓం అపవర్గ్షప్రదాయ నమః । 
ఓం అనంతాయ నమః । 

ఓం తారకాయ నమః । 

ఓం పరమేశ్వరాయ నమః | 1081 


సద్యోజాతం ప్రపద్యామి సద్యోజాతాయ వై నమో నమః 
భవే భవే నాతిభవే భవస్వ మాం భవోద్భవాయ నమః ॥ 


(శ్రీ భవానీ శంకరాభ్యాం నమః .....ధూప మాఘ్రాపయామి. 


42. వామదేవాయ నమో జ్యేష్టాయ నమః క్రేష్టాయ నమో రుద్రాయ నమః 
కాలాయ నమః కలవికరణాయ నమో బలవికరణాయ నమో బలాయ నమో 
బలప్రమథనాయ నమః సర్వభూత దమనాయ నమో మనోన్మనాయ నమః 


48. 


శీ భవానీ శంకరాభ్యాం నమః ..... దీపం దర్శయామి. 
ధూప దీపానంతరం ఆచమనీయం సమర్పయామి. 
అఘోరేభ్యో౭ థ ఘోరేభ్యో ఘోరఘోరతరేభ్యః 

సర్వేభ్యః సర్వశర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్యః 

శీ భవానీ శంకరాభ్యాం నమః ...నైవేద్యం సమర్పయామి. 


(ఓం ప్రాణాయ స్వాహా - ఓం అపానాయ స్వాహా - ఓం వ్యానాయ 
స్వాహా -ఓం ఉదానాయ స్వాహా - ఓం సమానాయ స్వాహా . మధ్యే 


రై 


తాడేసల్లి పతంజలి 


నమక చమకాలు(అర్ధ తాత్పర్య విశేషాలు) 


మధ్యే పానీయం సమర్పయామి. అమృతా౭_పిధాన మసి -ఉత్తరాపోశనం 
సమర్పయామి. హస్తా ప్రక్షాళయామి - పాదౌ ప్రక్షాళయామి - 
శుద్దాచమనీయం సమర్పయామి.) 
44. తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి । 
తన్నో రుద్రః ప్రచోదయాత్‌ ॥ 
శ భవానీ శంకరాభ్యాం నమః ...తాంబూలం సమర్పయామి. 
45. హిరణ్యపాత్రం మధోః పూర్ణం దదాతి । మధవ్యో౭ సానీతి | ఏకధా 
బ్రహ్మణ ఉపహరతి - ఏకధైవ యజమాన ఆయుస్తేజో దధాతి ॥ 
శ భవానీ శంకరాభ్యాం నమః ...ఉత్తర నీరాజనం దర్శయామి. 
ఈశానః సర్వ విద్యానాం ఈశ్వరః సర్వభూతానాం 
బ్రహ్మాధిపతి ర్రహ్మణోల_ధిపతి రృహ్మా శివో మే అస్తు సదాశివోమ్‌ ॥ 
శ భవానీ శంకరాభ్యాం నమః ...నక్షత్రార్తిం దర్శయామి. 
46. అథ మంత్రపుష్పమ్‌ 
అథ శ్రీనారాయణ సూక్తమ్‌ 
(మహామంత్రపుష్పమ్‌) 
ఓం! సహస్ర శీర్‌షం దేవం విశ్వాక్షం విశ్వశంభువమ్‌ | 
విశ్వం నారాయణన్దేవమ్‌ అక్షరం పరమం పదమ్‌ ॥ ౧ 
విశ్వతః పరమా న్నిత్యం విశ్వం నారాయణగ్‌ం హరిమ్‌ ॥ 
విశ్వ మేవేదం పురుషస్తద్విశ్వ ముపజీవతి ॥ ౨ 
పతిం విశ్వస్యాత్మేశ్వరగ్‌ం శాశ్వతగ్‌ం శివ మచ్యుతమ్‌ | 
నారాయణం మహాజ్జేయం విశ్వాత్మానం పరాయణమ్‌ I 3 
నారాయణ పరోజ్యోతి ర్తాత్మా నారాయణః పరః । 
నారాయణ పరం బ్రహ్మ తత్త్వం నారాయణః పరః | 


తాడేసల్లి పతంజలి (231) 


0 నమక చమకాలు(అర్థ తాత్పర్య విశేషాలు) 


₹ నారాయణ పరో ధ్యాత్తా ధ్యానం నారాయణః పరః ॥ అ 


యచ్చ కించి జ్ఞగత్పర్వం దృశ్యతే శ్రూయతే౭_పీ వా । 

అన్తర్భహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణః స్థితః ॥ x 
అనన్తమవ్యయం కవిగ్‌ం సముద్రే న్తం విశ్వ శంభువమ్‌ । 

పద్మకోశ ప్రతీకాశగ్‌ం హృదయం చాప్యధోముఖమ్‌ I ౬ 
అధో నిష్టా వితస్యాన్తే న్రాభ్యా ముపర్ది తిష్టతి 

జ్వాలమాలాకులం భాతి విశ్వస్వా౭ యతనం మహత్‌ ॥ ౭ 
సన్తతగ్‌ం శిలాభీస్తు లంబత్యాకోశసన్నిభమ్‌ । 

తస్యాన్తే సుషిరగ్‌ం సూక్ష్మం తస్మిన్‌ సర్వం ప్రతిష్టితమ్‌ ॥ ౮ 
తస్య మధ్యే మహానగ్ని ర్విశ్చార్చి ర్విశ్వతో ముఖః | 

సో౭గ్రభుగ్విభజన్‌ తిష్ట న్నాహార మజరః కవిః । 

తిర్యగూర్ద్వ మధశ్శాయ్రా రశ్శయ స్తస్య సంతతా ॥ ౯ 
సన్తాపయతి స్వం దేహ మాపాదతల మస్తకః । 

తస్య మధ్యే వహ్ని శిఖా అణీయోర్టా వ్యవస్థితః ॥ ౧౦ 
నీలతో యదమధ్యస్థా ద్విద్యుల్లేఖేవ భాస్వరా | 

నీవారశూకవత్తన్వీ పీతాభా స్వత్యణూపమా ॥ ౧౧ 
తస్యా శృిఖాయా మధ్యే పరమాత్మా వ్యవస్థితః । 

స బ్రహ్మ స శివ స్పహరి స్సేస్ధ స్పో౭_క్షరః పరమస్స్వరాట్‌ ॥ ౧౨ 
కథే తద్పహ్మ | కత తద్వాయుః । కర్ర తదాత్మా | oa తత్సత్యం । 
బ్‌ం తత్సర్వం । కత తత్సురోర్నమః | 

అన్తశ్చరతి భూతేషు గుహాయాం విశ్వమూర్తిషు | 


(232) తాడేసల్లి పతంజలి 


నమక చమకాలు(అర్ధ తాత్పర్య విశేషాలు) 


త్వం యజ్ఞస్వం వషట్మారస్వమిం ద్రస్వగ్‌ం 

రుద్రస్వం విష్ణుస్వం బ్రహ్మత్వం ప్రజాపతిః । 

త్వం తదాప ఆపో జ్యోతీ రసో మృతం 

(బ్రహ్మ భూర్భువస్సువరోమ్‌ I ౧౩ 
॥ ఇతి శ్రీనారాయణ నూక్తమ్‌ ॥ 

యో౭పాం పుష్పం వేద । పుష్పవాన్‌ ప్రజావాన్‌ 

పశుమాన్‌ భవతి । చన్ధమావా అపాం పుష్పం | 

పుష్ఫవాన్‌ ప్రజావాన్‌ పశుమాన్‌ భవతి ॥ ౧౪ 

య ఏవం వేద | 

యో౬పా మాయతనం వేద | ఆయతనవాన్‌ భవతి । 

అగ్ని ర్వా అపా మాయతనం । ఆయతనవాన్‌ భవతి । 

యో౭_గ్నే రాయతనం వేద । ఆయతనవాన్‌ భవతి | 

ఆపో వా అగ్నేరాయతనం | ఆయతనవాన్‌ భవతి ॥ ౧౫ 

య ఏవం వేద । 

యో౭.పా మాయతనం వేద | ఆయతనవాన్‌ భవతి । 

వాయు ర్వా అపా మాయతనం | ఆయతనవాన్‌ భవతి | 

యో వాయో రాయతనం వేద । ఆయతనవాన్‌ భవతి | 

ఆపో వై వాయో రాయతనం । ఆయతనవాన్‌ భవతి ॥ ౧౬ 

య ఏవం వేద । 

యో౭_పా మాయతనం వేద | ఆయతనవాన్‌ భవతి । 

అసౌ వై తపన్నపా మాయతనం | ఆయతనవాన్‌ భవతి | 

యో౭_ ముష్యతపీత అయతనం వేద్‌ | ఆయత్‌నవాన్‌ భవతి । 

ఆపో వా అముష్యతపీత ఆయతనం | ఆయతనవాన్‌ భవతి ॥ ౧౭ 


తాడేసల్లి పతంజలి (233) 


0 నమక చమకాలు(అర్థ తాత్పర్య విశేషాలు) 


య ఏవం వేద । 

యో౭.పా మాయతనం వేద । ఆయతనవాన్‌ భవతి । 

చనమా వా అపా మాయతనం । ఆయతనవాన్‌ భవతి । 
యశ్చన్థమస ఆయతనం వేద । ఆయతనవాన్‌ భవతి । 

ఆప్తో వై చన్ధమస ఆయతనం | ఆయతనవాన్‌ భవతి ॥ ౧౮ 
య ఏవం వేద | 

యో౬పా మాయతనం వేద | ఆయతనవాన్‌ భవతి । 

నక్షత్రాణి వా అపా మాయతనం । ఆయతనవాన్‌ భవతి । 

యో నక్షత్రాణా మాయతనం వేద | ఆయతనవాన్‌ భవతి | 

ఆపో వై నక్షత్రాణా మాయతనం । ఆయతనవాన్‌ భవతి॥ ౧౯ 
య ఏవం వేద | 

యో౬పా మాయతనం వేద | ఆయతనవాన్‌ భవతి । 

ప్రర్దన్యో వా అపా మాయతనం | ఆయతనవాన్‌ భవతి | 

యః పర్దన్యస్యా౭.= యత్రనం వేద్‌ । ఆయత్‌నవాన్‌ భవతి | 

ఆపో వై ప్రర్జన్యస్యా౭౭౬యతనం । ఆయతనవాన్‌ భవతి ॥ = ౨౦ 
య ఏవం వేద । 

యో౬పా మాయతనం వేద | ఆయతనవాన్‌ భవతి । 

సంవత్సరో వా అపా మాయతనం । ఆయతనవాన్‌ భవతి | 
యస్సంవత్సరస్యా౭_౭.యతనం వేద । ఆయతనవాన్‌ భవతి | 

ఆపో వై సంవత్సరస్యా౭౬యతనం | ఆయతనవాన్‌ భవతి ॥ ౨౧ 
య ఏవం వేద | 
యో౭_ప్పు నావం ప్రతిష్టి కాం వేద | ప్రత్వేవ తీష్టతి I వం 


కిం త ద్విష్టో రృల మాహుః | కా దీప్తి కిం పరాయణమ్‌ । 


ఏకో యద్ధారయ ద్దేవః । రేజతీ రోద్రసీ ఉభే ॥ 
వాతా ద్విష్టో ర్భల మాహుః । అక్షరాద్దీప్తి రుచ్యతే | 

త్రిపదా ద్ధారయ ద్దేవః । యద్విష్లో రేక్రముత్తమమ్‌ ॥ ౨౪ 
ఆతనుష్య ప్రతనుష్వ ఉద్ధమాధమ సంధమ । 

ఆదిత్యే చంద్ర వర్ణానాం గర్భమా ధేహి యః పుమాన్‌ ॥ ౨౫ 
ఇత స్పిక్తగ్‌ం సూర్యగతం చంద్రమసే రసంకృథి । 

పోకడ జనయాగ్రేగ్నిం య ఏకో రుద్ర ఉచ్యతే I ౨౬ 
ఓం పురుషస్య విద్మ సహస్రాక్షస్య మహాదేవస్య ధీమహి । 

తన్నో రుద్రః ప్రచోదయాత్‌ ॥ 

ఓం తత్పురుషాయ విద్మహే । మహాదేవాయ ధీమహి । 

తన్నో రుద్రః ప్రచోదయాత్‌ ॥ 

ఓం తత్పురుషాయ విద్మహే । వక్రతుండాయ ధీమహి । 

తన్నో దంతిః ప్రచోదయాత్‌ ॥ 

ఓం తత్పురుషాయ విద్మహే । చక్రతుండాయ ధీమహి । 

తన్నో నందిః ప్రచోదయాత్‌ ॥ 

ఓం తత్పురుషాయ విద్మహే । మహాసే సేనాయ ధీమహి । 

తన్నష్టణ్ముఖః ప్రచోదయాత్‌ I 

ఓం తత్పురుషాయ విద్మహే । సువర్ణ పక్షాయ ధీమహి । 

తన్నో గరుడః ప్రచోదయాత్‌ ॥ 

ఓం వేదాత్మనాయ విద్మహే । హిరణ్య గర్భాయ ధీమహి । 

తన్న బ్రహ్మా ప్రచోదయిత్‌ ॥ 


ఓం నారాయణాయ విద్మహే | వాసుదేవాయ ధీమహి । 


తాదేసలి పతంజలి (235) 


mn 


), నమక చమకాలు(అర్ధ తాత్పర్య విశేషాలు) 


తన్నో విష్ణుః ప్రచోదయాత్‌ ॥ 
ఓం వజ్రనఖాయ విద్మహే | తీక్షదగ్గ్‌షాయ ధీమహి | 
తన్నో నారసిగ్‌ంహః ప్రచోదయాత్‌ ॥ 


ఓం భ్రాస్తరాయ విద్మహే | మహద్ద్యుతికరాయ ధీమహి । 
తన్నో ఆదిత్యః ప్రచోదయాత్‌ ॥ 


ఓం వైశ్వానరాయ విద్మహే | లాలీలాయ ధీమహి । 
తన్నో అగ్నిః ప్రచోదయాత్‌ ॥ 


ఓం కాత్యాయనాయ విద్మహే । కన్యకుమారి ధీమహి । 
తన్నో దుర్గిః ప్రచోదయాత్‌ ॥ 

ప్రదక్షిణ నమస్మారాః 

47. ప్రదక్షిణ నమస్మారాః 


యాని కాని చ పాపాని జన్మాంతర కృతాని చ । 

తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే ॥ 

పాపోత౭ హం పాపకర్మా౭_హం పాపాత్మా పాపసంభవః । 

త్రాహి మాం కృపయాదేవ | శరణాగతవత్సల ॥ 

అన్యథా శరణం నా౭_స్తి త్వమేవ శరణం మమ । 

తస్మాత్మారుణ్య భావేన రక్ష రక్ష మహేశ్వర I 

తత్పురుషాయ విద్మహే-మహాదేవాయ ధీమహి-తన్నో రుద్రః 
ప్రచోదయాత్‌! 


శీ భవానీ శంకరాభ్యాం నమః ప్రదక్షిణ నమస్మారాన్‌ సమర్పయామి. 


A 


48. పునః అష్టపుష్ప పూజా 
1. భవాయదేవాయ నమః - అర్మపుష్పం సమర్పయామి । 
ల శర్వాయదేవాయ నమః - చంపకపుష్పం సమర్పయామి । 


3. ఈశానాయదేవాయ నమః 


00 NN రా ల 


49. అథ అఘోరమంత్రం జపేత్‌ 


. పశుపతయేదేవాయ నమః 


. రుద్రాయదేవాయ నమః 
. ఉగ్రాయదేవాయ నమః 
. భీమాయదేవాయ నమః 


మహతేదేవాయ నమః 


్ట భవస్యదేవస్య పత్ష్యై నమః 

' శర్వస్యదేవస్య పత్ర్యై నమః 

: ఈశానస్యదేవస్య పత్ర్యై నమః 
పశుపతేర్దేవస్య పత్స్యై నమః 


. రుద్రస్యదేవస్య పత్న్యై నమః 
. ఉగ్రస్యదేవస్య పత్ష్యై నమః 
. భీమస్యదేవస్య పత్ష్యై నమః 
. మహతోదేవస్య పత్ష్యై నమః 


నమక చమకాలు (అర్థ తాత్పర్య విశేషాలు) 


- పున్నాగపుష్పం సమర్పయామి । 
- నంద్యావర్తపుష్పం సమర్పయామి 


- పాటలపుష్పం సమర్పయామి । 
- బృహతీపుష్పం సమర్పయామి । 
- కరవీరపుష్పం సమర్పయామి । 
ఆ ద్రోణపుష్పం సమర్పయామి । 

- అర్మపుష్పం సమర్పయామి । 

- చంపకపుష్పం సమర్పయామి । 
- పున్నాగపుష్పం సమర్పయామి । 
- నంద్యావర్తపుష్పం సమర్పయామి 


- పాటలపుష్పం సమర్పయామి । 
- బృహతీపుష్పం సమర్పయామి । 
- కరవీరపుష్పం సమర్పయామి । 
- ద్రోణపుష్పం సమర్పయామి । 


అఘోరేభ్యో౭ థ ఘోరేభ్యో ఘోరఘోర తరేభ్యః | 
సర్వేభ్యః సర్వశర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్యః ॥ 
(శక్తికొలది వీలున్న మారులు పై మంత్ర జపం చేయవలసినది.) 


50. అథ పునస్సపరివార శ్రీభవానీ శంకరం ధ్యాయేత్‌ 


(పిమ్మట ఛత్ర చామరాది సేవలతో ఉత్తర పూజచేయవలయును.) 


శ్రీ భవానీ శంకరాభ్యాం నమః - ఛత్రం ధారయామి. 

శ్రీ భవానీ శంకరాభ్యాం నమః - చామరాభ్యాం వీజయామి. 
శ్రీ భవానీ శంకరాభ్యాం నమః - అశ్వానారోహయామి. 

శ్రీ భవానీ శంకరాభ్యాం నమః - గజానారోహయామి. 


తాడేసల్లి పతంజలి (237) 


న నమక చమకాలు(అర్ధ తాత్పర్య విశేషాలు) 


శీ భవానీ శంకరాభ్యాం నమః - ఆందోళికా మారోహయామి. 
శీ భవానీ శంకరాభ్యాం నమః - గీతం శ్రావయామి. 

శీ భవానీ శంకరాభ్యాం నమః - నృత్యం దర్శయామి. 

శీ భవానీ శంకరాభ్యాం నమః - వేదాదీన్‌ శావయామి. 

శీ భవానీ శంకరాభ్యాం నమః - సమస్త రాజోపచార శక్షుపచార 


భక్షుపచారాన్‌ సమర్పయామి. 


51. పూజా సమర్పణమ్‌ : 


యస్య స్మృత్యా చ నామోక్త్యా - తపః పూజా క్రియాదిషు 
న్యూనం సంపూర్ణతాం యాతి - సద్యో వందే తమచ్యుతమ్‌ ॥ 
మంత్రహీనం క్రియాహీనం - భక్తిహీనం మహేశ్వర | 

య త్పూజితం మయా దేవ - పరిపూర్ణం త దస్తు తే ॥ 


అనేన లఘున్యాస / మహన్యాస పూర్వకైకవార రుద్రాభిషేక పూజనేన 
భగవాన్‌ సర్వాత్మకః (శ్రీ భవానీ శంకరః సుప్రీత సుప్రసన్నో వరదో 


భవతు. 
ఓం తత్సత్‌. 
శుభం భూయాత్‌ 


నమక చమకాలు(అర్ధ తాత్పర్య విశేషాలు) 


అనుబంధం-2 


శ్రీ రుద్రనమరస్తోత్రం 


రుద్రపఠనానికి, పారాయణానికి నియమాలు నిబంధనలు ఉన్నాయి. స్వరం 
రానివారు, నియమపాలన కుదరని వారు తదితరులు దీనిని పారాయణం 
చేయడంకూడదని శాస్త్ర నియమం. ఈ రుద్రమంత్రాల వల్ల లభించే సిద్ధి, 
కైవల్యం వంటి ఫలితాలను అందరికీ అందజేయాలని సంకల్పించిన 
బుషులు ఆ రుద్ర నమకాన్ని శ్లోకరూపంగా మలచి మహాభారతం, 
సూతసంహిత, శివరహస్యం మొదలగు గ్రంధాల ద్వారా పెక్కు విధాలుగా 
శతరుద్రీయ శ్లోకాలను మనకు అందజేశారు. 


విష్ణు శివ, లలితాసహ(స్రనామ స్తోత్రాల మాదిరిగానే ఈ స్తోత్రాన్ని శుచి, 
శుభ్రత, ఆది నియమాలను పాటిస్తూ పారాయణగాను, అభిషేకానికి 
వినియోగించుకోవచ్చు. పూర్తిగా ఫలితాన్ని పొందవచ్చు. తప్పులు లేకుండా 
ఉచ్చారణలో జాగ్రత్త ఉంటే చాలు. (శ్రద్ధ, విశ్వాసం ఉండాలి. ఇది 
శివరహస్యంలోని మహిమాన్వితమైన స్తోత్రం. 


ధ్యానమ్‌ 


ఆపాతాళ నభస్థ్రలాంత భువన బ్రహ్మాండ మావిస్స్ఫుర 
జ్ఞ్యోతిఃస్ఫాటికలింగ మౌళివిలసత్‌ పూర్ణేందు వాంతామృతైః 
అసోకాఫ్లత మేక మీశ మనిశం రుద్రానువాకాన్‌ జపన్‌ 
ధ్యాయే దీప్పిత సిద్ధయే ధ్రువ పదం విప్రో. భిషించేచ్చివమ్‌ 


బ్రహ్మాండ వ్యాప్తదేహాః భసిత హిమరుచా భాసమానా భుజంగైః 
కంఠే కాలాః కపర్ణా కలితశశికలా శ్చండ కోదండ హస్తాః 
త్ర్యక్షాః రుద్రాక్షమాలా స్పలలితవపుష శ్శాంభవామూర్తిభేదాః 
రుద్రాశ్రీరుద్రసూక్త ప్రకటిత విభవా నః ప్రయచ్చంతుసౌఖ్యమ్‌ 


a నమక చమకాలు(అర్థ తాత్పర్య విశేషాలు) 


| ] ఇత్యుక్వా సత్వరం సాంబం స్మృత్వా శంకరపాదుకే 

" ధ్యాత్వా యయౌ గణాధీశః శివసన్నిధి మాదరాత్‌ 
తతః ప్రణమ్య బహుధా కృతాంజలిపుటః ప్రభుః 
శంభుం స్తోతుం మతిం చక్రే సర్వాభీష్ట ప్రదాయకమ్‌ 


గణేశ ఉవాచ 


1. నమస్తే దేవదేవాయ నమస్తే రుద్ర మన్యవే 
నమస్తే చనచూడాయా ప్యుతోత ఇషవే నమః 

2. నమస్తే పార్వతీకాన్నా యెకరూపాయ ధన్వనే 
నమస్తే భగవన్‌ శమ్మో బాహుభ్యాముత తే నమః 

3. ఇషుః శివతమా యా తే తయా మృడయ రుద్రమామ్‌ 
శివం ధనుర్యదర్చభూవ తేనాపి మృడయా౭_ ధునా 

4. శరవ్యా యా శివతమా తయాపి మృడయ ప్రభో 
యా తే రుద్ర శివా నిత్యం సర్వమజ్జలసాధనమ్‌ 

5. తయాల భిచాకళీహి త్వం తనువా మా ముమాపతే 
ఘోరయా తనువాచాపి రుద్రా౭_ద్యా౭_ పాపకాశినీ 

6. యా తయా మృడయ స్వామిన్‌ సదా శన్తమయా ప్రభో 
గిరిశన్త మహారుద్ర హస్తే యా మిషు మస్తవే 

7. _ బీభర్చి తాం గిరిత్రాద్య శివాం కురు శివాపతే 
శివేన వచసా రుద్ర నిత్యం వాచా వదామసి 

డి. త్వద్భక్తి పరిపూతాబ్దం మాహింసీః పురుషం జగత్‌ 
యచ్చ శర్వ జగత్సర్వ మయక్ష్మం సుమనా అసత్‌ 

9. యథా తథా౭వమాం రుద్ర తదన్యధాపి మే ప్రభో 
రుద్ర త్వం ప్రథమో దైవ్యోభిషక్‌ పాపవినాశకః 

10. అధివక్తా ధ్యవోచ న్మాం భావలిజ్ఞార్చకం ముదా 
అహీన్‌ సర్వాన్‌ యాతుధాన్యః సర్వా అప్యద్య జమృయన్‌ 


(240) తాడేసల్లి పతంజలి 


Ll. 


12. 


13. 


14. 


15. 


16. 


17. 


18; 


19. 


20. 


21. 


22, 


28. 


నమక చమకాలు (అర్థ తాత్పర్య విశేషాలు) 


అసౌ తామోరుణో బభ్రుః నీలగ్రీవ స్సుమజ్జలః 
విలోహితో స్వయం శమ్మో త్వదధిష్టాన ఏవహి 

నమో నమస్తే భగవన్‌ నీలగ్రీవాయ మీఢుషే 
సహస్రాక్షాయ శుద్ధాయ సచ్చిదానందమూర్తయే 
ఉభయో రార్ష్ని యోర్ట్యా యా ధన్వన స్తాం ప్రముజ్బాతామ్‌ 
సంప్రాప్య ధను రన్యేషాం భయాయ ప్రభవిష్యతి 
అస్మద్భయవినాశార్థ మధునాల_ భయద ప్రభో 

యాశ్చ తేహస్త ఇషవః పరాతా భగవో వప 

అవతత్య ధను శృ త్వం సహస్రాక్ష శతేషుధే 

ముఖా నిశీర్య శల్యానాం శివోనః సుమనా భవ 
విజ్యం ధనురిదం భూయాత్‌ విశల్యో బాణవానపి 
అనేశ న్నిషవ శ్చాపి హ్యాభురస్తు నిషబ్దధిః 

కపర్దినో మహే వాశస్య యది నాభు ర్నిషబ్దధిః 

ఇషవో పి పి సమర్దా శ్చేత్‌ సామర్థేతు భయం భవేత్‌ 
యాతే హేతి ర్థను ర్హస్తే మీఢుష్టము బభూవ యా 
తయా౭_స్మాన్‌ విశ్వత స్తేన పాలయ త్వ మయక్ష్మయా 
అనాతతాయాయుధాయ నమస్తే ధృష్ణవే నమః 
బాహుభ్యాం ధన్వనే శమ్మో నమో భూయో నమో నమః 
పరితే ధన్వనో పే బాతిః విశ్వతో౭_ స్మాన్‌ వృణక్తు నః 
ఇషుధిస్తవ యా తావదస్మదారే నిధేహి తమ్‌ 
హిరణ్యబాహవే తుభ్యం సేనాన్యే తే నమో నమః 
దిశాంచ పతయే తుభ్యం పశూనాం పతయే నమః 
త్విషీమతే నమస్తుభ్యం నమ స్సస్పింజరాయతే 

నమః పథీనాం పతయే బభ్లుశాయ నమోనమః 

నమో వివ్యాధినేన్నానాం పతయే ప్రభవే నమః 

నమస్తే హరికేశాయ రుద్రాయ స్తూపవీతినే 


> నమక చమకాలు(అర్థ తాత్పర్య విశేషాలు) 


[| 24 పుష్టానాం పతయే తుభ్యం జగతాం పతయే నమః 
సంసారహేతి రూపాయ రుద్రాయా౭_ప్యాతతాయినే 
25. క్షేత్రాణాం పతయే తుభ్యం సూతాయ సుకృతాత్మనె 
అహన్యాయ నమస్తుభ్యం వనానాం పతయే నమః 
26. రోహితాయ స్థపతయే మన్రిణే వాణిజాయ చ 
కక్షాణాం పతయే తుభ్యం నమస్తుభ్యం భువన్తయే 
27. తద్వారివసృృతాయాస్తు మహాదేవాయ తే నమః 
ఓషధీనాం చ పతయే నమస్తుభ్యం మహాత్మనే 
28. _ఉచ్చెర్టోషాయ ధీరాయ ధీరాన్‌ క్రనయతే నమః 
29. పత్తీనాం పతయే తుభ్యం కృత్స్నవీతాయ తే నమః 
ధావతే ధవలాయాపి సత్వనాం పతయే నమః 
380. ఆవ్యాధినీనాం పతయే కకుభాయ నిషజ్జిణే 
స్తేనానాం పతయే తుభ్యం దివ్యేషుధిమతే నమః 
81. తస్మరాణాం చ పతయే వజ్బతే పరివజ్బుతే 
స్తాయూనాం పతయే తుభ్యం నమస్తేస్తు నిచేరవే 
32. నమః పరిచరాయాపి మహారుద్రాయతే నమః 
అరణ్యానాం చ పతయే ముష్టతాం పతయే నమః 
33. ఉష్టీషిణే నమస్తుభ్యం నమో గిరిచరాయతే 
కులుజ్సానాం చ పతయే నమస్తుభ్యం భవాయ చ 
34. నమో రుద్రాయ శర్వాయ తుభ్యం పశుపతే నమః 
నమ ఉగ్రాయ భీమాయ నమ శ్చాగ్రేవధాయచ 
85. నమో దూరేవధాయాపి నమో హంత్రే నమోనమః 
హనీయసే నమస్తుభ్యం నీలగ్రీవాయ తే నమః 
36. నమస్తే శితికంఠాయ నమస్తేస్తు కపర్దినే 
నమస్తే వ్యుప్తకేశాయ సహస్రాక్షాయ మీఢుషే 
37. గిరిశాయ నమస్తేస్తు శిపివిష్టాయ తే నమః 
నమస్తే శంభవే తుభ్యం మయోభవ నమోస్తుతే 


(242) తాడేసల్లి పతంజలి 


38. 


39. 


40. 


41. 


42. 


48. 


44. 


45. 


46. 


47. 


48. 


49. 


50. 


నమక చమకాలు (అర్థ తాత్పర్య విశేషాలు) 


మయస్మర నమస్తుభ్యం శజ్మరాయ నమోనమః 
నమశ్శివాయ శర్వాయ నమ శృివతరాయ చ 
నమస్తీర్థ్యాయ కూల్యాయ నమః పార్యాయ తే నమః 
ఆవార్యాయ నమస్తేస్తు నమః ప్రతరణాయచ 

నమ ఉత్తరణాయాపి హరాతార్యాయ తే నమః 
ఆలాద్యాయ నమసే స్తెస్తు భకానాం వరదాయ చ 

నమ శృమ్వ్చ్యాయ ఫేన్యాయ సికత్యాయ నమోనమః 
ప్రవాహ్యాయ నమస్తేస్తు హ్రస్వాయాస్తు నమోనమః 
వామనాయ నమస్తేస్తు బృహతేచ నమోనమః 
వర్షీయసే నమస్తేస్తు నమో వృద్ధాయతే నమః 
సంవృధ్వనే నమస్తుభ్య మగ్రియాయ నమోనమః 
ప్రథమాయ నమస్తుభ్య మాశవే చాజిరాయ చ 
శ్రీఘియాయ నమస్తేస్తు శీభ్యాయ చ నమోనమః 
నమ ఊర్యాయ శర్వాయా౭_ ప్యవస్వన్యాయ తే నమః 
ప్రోతస్యాయ నమస్తుభ్యం ద్వీప్యాయచ నమోనమః 
జ్యేష్టాయ చ నమస్తుభ్యం కనిష్టాయ నమోనమః 
పూర్వజాయ నమస్తుభ్యం నమో స్వవరజాయచ 
మధ్యమాయ నమస్తుభ్య మపగల్భాయ తే నమః 
జఘన్యాయ నమస్తుభ్యం బుధద్నియాయ నమోనమః 
సోభ్యాయ ప్రతిసర్యాయ యామ్యాయ చ నమోనమః 
క్షమ్యాయ చ నమస్తుభ్యం యామ్యాయ చ నమోనమః 
ఉర్వర్యాయ నమస్తుభ్యం ఖల్వాయచ నమోనమః 
శ్లోక్యాయ చావసాన్యాయా౭_వస్వన్యాయ చ తే నమః 
నమో వన్యాయ కక్ష్యాయ మౌజాయ చ నమోనమః 
శ్రవాయ చ నమస్తుభ్యం ప్రతిశ్రవ నమోనమః 
ఆశుషేణాయ శూరాయ నమోస్వాశు రథాయ చ 


తాదేస 


39 
es 


తంజలి (243) 


> నమక చమకాలు(అర్థ తాత్పర్య విశేషాలు) 


| 51 వరూధినే పర్మిణే చ బిల్మినే చ నమోనమః 
శ్రుతాయ శ్రుత సేనాయ నమః కవచినే నమః 
52. దున్గుభ్యాయ నమస్తుభ్య మాహనాన్యాయ తే నమః 
ప్రహితాయ నమస్తుభ్యం ధృష్ణవే ప్రమృశాయచ 
53. పారాయ పారవిన్గాయ నమస్తీక్షేషవే నమః 
సుధన్వనే నమస్తుభ్యం స్వాయుధాయ నమోనమః 
54. నమః ్రుత్యాయ పథ్యాయ నమః కాట్యాయ తే నమః 
నమో నీప్యాయ సూద్యాయ సరస్యాయ చ తే నమః 
55. నమో నాద్యాయ భవ్యాయ వైశన్లాయ నమోనమః 
అవట్యాయ నమస్తుభ్యం నమః కూప్యాయ తే నమః 
56. అవర్వ్యాయ చ వర్యాయ మేఘ్యాయ చ నమోనమః 
విద్యుత్యాయ నమస్తుభ్య మీధ్రియాయ నమోనమః 
57. ఆతప్యాయ నమస్తుభ్యం వాత్యాయచ నమోనమః 
రేష్మియాయ నమస్తుభ్యం వాస్తవ్యాయ చ తే నమః 
58. వాస్తుపాయ నమస్తుభ్యం నమస్సోమాయతే నమః 
నమో రుద్రాయ తామ్రాయా ప్యరుణాయ చ తే నమః 
59. నమ ఉగ్రాయ భీమాయ నమ శృజ్ఞాయ తే నమః 
నమ స్తీర్థ్యాయ కూల్యాయ సికత్యాయ నమోనమః 
60. ప్రవాహ్వాయ నమస్తుభ్య మిరిణ్యాయ నమోనమః 
నమస్తే చన చూడాయ ప్రపథ్యాయ నమోనమః 
61. కింశిలాయ నమస్తేస్తు క్షయణాయ చ తే నమః 
కపర్దినే నమస్తేస్తు నమస్తేస్తు పులస్తయే 
62. నమో గోష్టాయ గృహ్యాయ గ్రహాణాం పతయే నమః 
నమస్తల్వాయ గేహ్యాయ గుహావాసాయ తే నమః 
63. కాట్యాయ గుహ్వరేష్టాయ హ్రదయ్యాయ చ తే నమః 
నివేష్వాయ నమస్తుభ్యం పాంసవ్యాయ తే నమః 


(244) తాడేసల్లి పతంజలి 


64. 


65. 


66. 


67. 


68. 


69. 


70. 


fl 


72. 


78: 


74. 


75. 


76. 


నమక చమకాలు (అర్థ తాత్పర్య విశేషాలు) 


రజస్యాయ నమస్తుభ్యం పరాత్సర తరాయ చ 

నమస్తే హరికేశాయ శుష్యాయ చ నమోనమః 

హరిత్యాయ నమస్తుభ్యం హరిద్వర్ణాయ తే నమః 

నమ ఊర్యాయ సూర్యాయ పరాయ చ నమోనమః 
నమోపగుర మాణాయ పర్ణశద్యాయ తే నమః 

అభిఘ్బతే చాఖ్టిదతే నమః ప్రఖ్ధిదతే నమః 

విశ్వ రూపాయ విశ్వాయ విశ్వాధారయతే నమః 

త్యమృకాయ చ రుద్రాయ గిరిజాపతయే నమః 

మణికోటీర కోటిస్థ కాన్తిదీప్తాయ తే నమః 

వేదవేదాన్త వేద్యాయ వృషారూఢాయ తే నమః 
అవిజ్లేయస్వరూపాయ సున్గరాయ నమోనమః 

ఉమాకాన్త నమస్తేస్తు నమస్తే సర్వసాక్షిణే 

హిరణ్యబాహవే తుభ్యం హిరణ్యాభరణాయ చ 

నమో హిరణ్యరూపాయ రూపాతీతాయ తే నమః 
హిరణ్యపతయే తుభ్య మంవికాపతయే నమః 
ఉమాయాఃపతయే తుభ్యం నమఃపాప ప్రణాశక 
మీఢుష్టమాయ దుర్గాయ కద్రుద్రాయ ప్రచేతసే 

తవ్యసే బిల్వపూజ్యాయ నమః కళ్యాణరూపిణే 

అపారకళ్యాణ గుణార్ణవాయ శ్రీ నీలకంఠాయ నిరంజనాయ 
కాలాంతకాయాపి నమోనమస్తే దిక్కాలరూపాయ నమోనమస్తే 
వేదాంతబ్బందస్తుత సద్దుణాయ గుణప్రవీణాయ గుణాశ్రయాయ 
శ్రీ విశ్వనాధాయ నమోనమస్తే కాశీనివాసాయ నమోనమస్తే 
అమేయసౌందర్య సుధానిధాన సమృద్ధిరూపాయ నమోనమస్తే 
ధరాధరాకార నమోనమస్తే ధారాస్వరూపాయ నమోనమస్తే 
నీహారశైలాత్మజ హృద్విహార ప్రకాశహార ప్రవిభాసి వీర 
వీరేశ్వరాల_పార దయానిధాన పాహి ప్రభో పాహి నమోనమస్తే 


తాదేస 


39 
es 


తంజలి (245) 


వ్యాస ఉవాచ 


ఏవం స్తుత్వా మహాదేవం ప్రణిపత్య పునఃపునః 
కృతాజ్టులిపుట స్తస్టా పార్శ్వే డుంఠివినాయకః 

త మాలోక్య సుతం ప్రాప్తం వేదవేదాబ్బపారగమ్‌ 
స్నేహాశ్రుధారా సంవీతం ప్రాహ డుంఠిం సదాశివః 


ఇతి శ్రీశివరవాస్యే వారాఖ్ల తృతీయాంశే వూర్వార్డే 
గణేశకత రుద్రాల_ధ్యాయస్తుతిః నామ దశమోధ్యాయః 
అనేన శ్రీ గణేశకత శ్లోకాత్సక రుద్రాధ్యాయ పారాయణోన 
శ్రీ విశ్వేశ్వర స్సు ప్రీత న్సుప్రనన్నో వరదో భవతు ॥ 


